


పవి(తవృతాలు 


అనువాదం 
పి.ఎస్‌. శంకర రెడ్డి, LES. 

BSS 

గోపీకృష్ణ 





(WEL Seo 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2006 


PAVITRA VRUKSHALU 

(Telugu Version of Sacred Plants) 
1౧ English Originally published by 
Karnataka Forest Department 


Translated by 

P.S. Sankara Reddy, I.F.S., 
Thammanna, B.Sc., 
Gopikrishna, M.A., B.Ed., 


© All Rights Reserved 
T.T.D. Religious Publications Series No.248 


First Edition : 1992 
Re-Prints : 2002, 2003, 2006 


Copies : 5000 


Published by 

Sri A.P.V.N. Sarma, LA.S., 

Executive Officer 

T.T. Devasthanams, Tirupati - 517 507 


Printed at 
Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati - 517 507. 


ముందుమాట 


అడవులలో చెట్లచేమల మధ్య మానవుడు సుమారు పదివేల 
సంవత్సరాలు జీవించినాడు. మానవజాతి సంస్కృతి అక్కడనే పుట్టి 
పెరిగింది. పవిత్రమైన వేదములలోను, ఉపనిషత్తులలోను, 
పురాణాలలోను వృక్షముల ప్రాముఖ్యతను గూర్చి చెప్పబడినది. Sey, 
జంతుజాలము మానవుడు లేకున్నను జీవించగలవు కాని చెట్టులేకున్న 
జంతుజాలము, మానవుడు ఒక్క క్షణమైన బ్రతుకలేరు. అందుకే 
మానవుడు చెట్లను దేవతలుగా పూజిస్తున్నాడు. రావి, తులసి, మారేడు, 
జమ్మి మున్నగు వృక్షాలను పవిత్ర వృక్షాలుగా పూజిస్తున్నాడు. 


దైవతార్భన పత్ర DA) ఫలములతోనే జరుగుతుంది. ఈ అర్చన 
వ్రత విధానాలు సంస్కృతములో నుండుట వలన యీ కాలపువారికి 
చాలవుందికి వాటి విషయము తెలియకున్నది. వాయువే గమున 
పరుగులిడే యిప్పటి జీవన విదానములో కొద్దిమంది వాటిని గూర్చి 
వేదములను, పురాణేతిహాసములను చదివి తెలిసికొనవలయుననుకొన్న 
సమయము చాలకుండును. 


ఇట్టి తరుణములో కర్ణాటకరాష్ట్ర అటవీశాఖకు చెందిన 
శ్రీ ఎల్లప్పరెడ్డి LES., కన్సర్వేటరుగారు ఎన్నియో [గ్రంథాలను 
పరిశో ధించి తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఎంతో భక్తి, శ్రద్దలతో 
ఆంగ్లములో "Sacred Plants" అను గ్రంథాన్ని తయారు చేసినారు. ఏవి 
పవిత్ర వృక్షాలు? ఏ ఏ వ్రతాలలో ఏఏ పత్రాలు, పుష్పాలు వాడుతారు? 
మన పురాణాలలో ప్రస్తుతించిన శివవంచాయతనవనము, అశోకవనము, 
నవ[గ్రహవనము, రాశివనము, నక్షత్రవనము మున్నగు వనాలలో ఏఏ 
జాతి చెట్లను ఏ విధంగా నాటాలి? వాటివల్ల వూనవులకు ఏఏ 
ఉపయోగాలున్నవి? మున్నగు విషయాలను విపులంగా చర్చించి 
ఎన్నియో తెలియని విషయములను అందరకు కరతలావులకము 


చేసినారు. 'దూర్వాపత్ర సవుర్చయామి” - “కరవీర పుష్పం 
సమర్పయామి అని ఆ పత్రం ఏమిటో, ఆ పుష్పం ఏమిటో తెలియక ఆ 
మంత్రాలను వుచ్చరించుచు పూజలు చేయుచున్నాము. “దూర్వము” 
అనగా గరిక అనియు, కరవీర పుష్పము అనగా గన్నేరు పూవనియు 
తెలిసికొనిన వాటిని సేకరించి, సక్రమముగా వాటితో పూజచేయుటకు 
వీలగును గదా! 


శ్రీ ఎల్లప్పరెడ్డి గారు Sacred Plants పుస్తక Soo 
వ్రాయుటయేగాక బెంగుళూరు-మైసూరు రహదారిలో Ko రామనగరు 
సమీపమున యీ పవిత్ర వృక్షవనాలను సైతము పెంచినారు. 


ఇటువంటి అపూర్వమైన పుస్తకమును (శ్రీ పి. యస్‌. శంకరరెడ్డి, 
1.5.5., Dy. Conservator of Forests, T.T.D. (3) గోపీకృష్ణ, 
(శ్రీ తమ్మన్నగారలు చక్కగా అనువాదాన్ని చేయుటయేగాక, మరికొన్ని 
తెలుసుకో దగ్గ విషయాలను కూడ ఈ పుస్తకములో పొందుపరవినారు. 
వారి కృషి అభినందనీయము. 


కోరిన వెంటనే అనువాదము చేసికొ నుటకనుమతించిన కర్ణాటక 
రాష్ట్ర అటవీశాఖవారికి, అపురూపమైన పుస్తకమును సంకలనము చేసిన 
శ్రీ ఎల్లప్పరెడ్డి LFS. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. 
2002వ సంవత్సరములో ముద్రించిన ప్రతులు చెల్లిపోయిన కారణంగా 
యథాతథంగా వురల ఇప్పుడు వుద్రించటం జరిగింది. ఈ 
చిరుపుస్తకము భక్తజనుల కెల్లరకును ఉపయోగపడునని ఆశిస్తున్నాను. 


కార్యనిర్వహణా ధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


మామాట 


కర్ణాటక (ప్రభుత్వ అటవీశాఖవారు “Sacred Plants” (పవిత్ర 
వృక్షాలు) అనువేరిట ఒక అపురూపమైన ఆంగ్ల పుస్తకాన్ని (ప్రచురిం 
చారు. ఆ పుస్తకాన్ని కర్ణాటక అటవీశాఖకు చెందిన కన్సర్వేటర్‌ 
ఆఫ్‌ ఫారెస్ట్‌ క్రీ ఎల్లప్పరెడ్డి, LFS, me, తి.తి.దే. ఉద్యానవ 
నశాఖ సలహాదారు శ్రీ, తమ్మన్నగారికి బహుకరించగా ఆయన నాకు 
చూపించి “తెలుగులో ఇలాంటి పుస్తకం Hob బాగుంటుంది గదా! 
అనువాదం చేయి" అని ప్రోత్సహించారు. 


అది ప్రారంభం చేయగానే, తి.తి.దే. అటవీశాఖ డిప్యూటీ 
కన్సర్వేటర్‌ అఫ్‌ ఫారెస్ట్‌ (శ్రీ), పి.యన్‌. శంకరరెడ్డిగారు ఆ సంగతి 
తెలిసికొని తానూ సహకరిస్తానన్నారు. ఈలోగా 6.6. దేవస్థానముల 
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు శ్రీ) ఎం.వి.యస్‌. (ప్రసాదు గారి నుంచి అను 
మతి లభించింది. ఆ తరువాత 8, శంకరరెడ్డిగారు బెంగుళూరులో శ 
ఎల్లప్ప రెడ్డిగారిని ఒకటి రెండుసార్లు కలుసుకొని చర్చించి ఆ పుస్తకంలో 
పేర్కొన్న వనదేవాలయాలు స్థాపనకు కూడ నాంది పలికారు. 


ఆ విధంగా ఆ పుస్తకంలోని వ్రత విభాగం, వనదేవాలయాలు 
నేను ఆంధ్రీకరించాను. y శంకర రెడ్డిగారు వృక్ష విభాగం వాటి 
ఉపయోగాలు ఆంధ్రీకరించారు. కొన్ని చెట్ల వుత్పత్తిని గురించి యజు 
ర్వేదంలోని కథలను క్లుప్తంగా వ్రాయటం “జరిగింది. అలాగే అదనంగా 
మూలంలో లేని కొన్ని (వ్రతాలు సేకరించడం జరిగింది. తెలుసుకో 
దగ్గ విశేషాలు అను ప్రకరణము కూడ మూలంలో లేదు. సమగ్రంగా 
వుండాలని మేమే పొందుపరిచాము. (శ్రీ తమ్మన్నగారు మొదటినుంచీ 
చేదోడు వాదోడుగా వుంటున్నారు. pa ముగ్గురు కలసి ఈ పనిని 
gyro చేశాము. 


మా కృషి ఎంతవరకు ఫలించిందో చెప్పవలసింది పాఠకులు. 
1992 బ్రహ్మోత్సవాలలో ఈ పుస్తకం పాఠకులకు అందించటం (క్రీ 
వేంకటేశ రుని కృపా విశేషం. 


తిరుపతి, గోపీకృష్ణ 
శేది:28-9-92. 


కృతజ్ఞతా భివందనములు 


ఈ పుస్తకాన్ని అనువాదంకు ఆనుమతినిచ్చిన శ్రీ) ఎల్లప్పరెడ్డి 1౯$., 
గారు, అనువాదకులైన శ్రీ పి.ఎస్‌. శంకరరెడ్డిగారు, (శ్రీ, గోపికృష్ణగారు, 
శ్రీ తమ్మన్నగార్కి కృతజ్ఞతలు. 

ఈ పుస్తకమును తిరిగి ప్రచురణకు ప్రోత్సాహమిచ్చిన 
GUD. కృష్ణయ్య 1.A.8., తి. తి. దేవస్థానముల ఎగ్జిక్యుటివ్‌ ఆఫీసరుగారికి, 
తి.తి.దే. ముద్రణాలయ సిబ్బందికి, ముఖ్యంగా ప్రెస్‌ మేనేజర్‌ 
శ్రీ. పార్వతీశ్వరరావుగారు దీనిని అందంగా అచ్చువేయుటలో ఎనలేని 
శ్రద్ద చూపించారు. ఇలా కృషిచేసిన పైవారందరికీ, మాకు సహాయ 
సానుభూతులందించిన సర్వులకూ వురీ వురీ వూ కృతజ్ఞతాభి 
వందనములు. 


ఇట్లు 
వి. వెంకటరామయ్య !.F$., 
అటవీసంరక్షణాధికారి 
తి.తి. దేవస్థానములు 
తిరుపతి. 








సూచిక 


pC Ma Man 
dom, 5 నాదు 


ఆత ఆశ ఆఅ అజ టి టీ ఆ pet టా ped pad pel pd bot prt pa 
కోటి టి స స వవ ణప ణల సట నిం OSRNAMSA YH గా 


అగస్త్య 

అమలకం - |S 
ఆమ్ల 

ఆము (మకండ) 
అపామార్ల 

అర్జున 


ee 


తెలుగు పేరు 


అవిశ 

చెల్లికాయు (ఉసిరిక) 
చింతకాయ 
మామిడి మాత 
ఉత్త రేణ 

తెల్లమద్ది 

జిల్లేడు 

అశోక 

రావిచెల్టు 

సదు ఆవి 

రేగు 

గుంటకలగర 
మారేడు (త్రపుత్ర) 
వాకుడు చెట్టు 
సంపంగి 
మాను సంపంగి 
మామిడి 

తెల్ల ఉమ్మెత్త 
దవనము 
దేవదారు 
ధాత్రి 

గరిక గడ్డి 
తుమ్మి 


26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 


గణకి 
గండరీక 
ASOS 
ఇరువంతిక 
జాజి 
జందీర 
జంబు 
జప 
జటధార 
కదళి 
కదంబ 
కల్లా ర 
కమలము 
కాంచన 
Save 
కరవీర 
కస్తూరిక 
కేతకి 
కోవిదార 
కుముదము 
కుంద 
కురంటక 
కురువాక 
మాచిపషత్రము 
మాధవీ 
మాలతి 


కామంచి 
సామలు 
శంఖ పుష్పము 
మళ్ల 
౧ 
జాజి 
దబ్బకాయ (గజనిమ్మ) 
నేరేడు 
మందార లేక WMO పుష్పము 
పిలి తీగలు 
౧ 
అరటి 
కదంబము 
తామర 
కమలము 
కొండ కసివింద 
"వెలగ 
గన్నేరు 
కస్తూరిక బెండ . 
మొగలి పువ్వు 
ఎజ్జమందార - కాంచన 
తెల తామర 
oO 
మొలలు 
గ 
ముల్లు గోరింట 
ముల్తుగోరింట 
ర 
దవనము 
మాధవీలత 


53. 
54. 
55. 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 


మందార - కోవిదార 
మరుగ 
మరువక 
నాగ 
నాగవల్లి 
నంద్యవంద 
నీలోత్సలము 
నింబ 
DBE 
పద్మ 

పలాశ 
పారిజాత 
పాటరి 
పూగ 
పున్నాగ 
సేవంతిక 
శమి 

శతపత్ర 
శ్రీ/గంధము 
సింధువార 
సుగంధరాజా 
సురభి లేక కటక 
సురగి 
సురపున్నాగ 
శ్వేత దూర్వ 
శ్వేత అర్క 
తమాల 


దాసాని 

మరువము 

మరువము 

నాగకేసర - చంపేయ 

తమలపాకు 

నందివర నము 
డా 

Se Sens 

గా 

వేప 

నీరు వావిలి చెట్లు 

ల 

పద్మము 

మోదుగ 

పారిజాత 

కలిగుట్లు చెట్లు 
ee e 

పోక 

పొన్న 

చామంతి 

జమ్మిచెట్టు 

తామర 

శ్రీ/గంధము 

వావిలి 

లిల్తి 

గా 

చిల 

గా 

సురగి 

రుద్రాక్ష 

తెల్లగరిక 

గా 

తెల జిలేడు 

ఠా ఠా 

దాల్చిన చెక్క 


80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 


91. 
92. 
93. 


95. 


97. 


388 


101. 
102. 
103. 
104. 
105. 
166. 


తిల 

తులసి 
ఉదుంబర 
ఉన్మత్త, వెట్టికుసుమ 
ఉత్పల 
వకుళ 

Seo 

వేణు 
విష్ణుక్రాంత 
అంబస్హ్ర 
అంకోలా 
దర్భ 
హింతాళ 
కక్కోల 
కరస్కర 
SOS 
అదిర 

కృష్ణ 
కృతమాల 
కుటజ 


* లకూచ 


లవంగ 
మధూక 
పొదిరి 
పనస 


a 


ప్రియాలు 


నువ్వులు 
తులసి 
మేడి, అత్తి 
బలురక్కసి 
కలువ 

పొగడ 

మట్టి 


“వెదురు 


విష్ణుక్రాంత 
అడవి మామిడి 
ఊడగ 
దర్భగడ్డి 
ఈత 

ముష్టి 
సండ్ర 
మిరియాలు 
రేల 
పాలకొడి సె 
కమ్మ రేగు 


యిప్ప లేక విస్త 


అడవ జువ్వి 


107. 
108. 
109. 
110. 
111. 
112. 
113. 
114. 
115. 
116. 
117. 
118. 
119. 
120. 
121. 
122. 
123. 
124. 


ఏడాకులపాల 


BEA 

eae 
దిరిసెన 
సుగంధెపాల 
నెమి శై 
తాటి 


తునికి 

బంకఇరికి 

"పెద వెదురు 
యి 

పేము 


గణపతి (వ్రతములు 


గజాననం భూతగణాధి సేవితం 
కపీత్రజంబూఫలసార భక్షి తమ్‌, 


ఉమానుతం శోక వినాశకొరణం 
నమామి వి ఘమ్నేశ్వర పాదవంకజమ్‌. 


గణపతి సర్వవిఘ్నాలు తొలగించే దేవుడు. హిందూమత పూజావిధా 
నంలో ఆయనకు ప్రత్యేకస్టానముంది. ఏ పనిగాని లేదా ఏ పూజగానీ మొదట 
విఘ్నేశ రుని ఆవాహనం చేసికొని వారి ఆశీస్సులు పొందిగానీ (ప్రారంధింప 
బడదు. అంతేకాదు ఆయన జ్ఞానప్రదాత, వేదవ్యాసుని మహాభారతాన్ని 
(వాసి ఆయనకు భారతరచనలో సహకరించినవాడు. 


పెద్దలు, పిన్నలూ అందరూ వినాయకుణ్ణి గౌరవించి కొలుస్తారు. మన 
పురాణాలలో దేవతలు కూడ విఘ్నేశ్వరుని ఆశీస్సుల కోసం పూజలు చేయడం 
కనిపిస్తుంది. అందుకు (క్రీకృష్ణుడే సాక్షి. విఘ్నేశ్వరునికి మామూలు 
పూజలు కాక రెండు ప్రత్యేక వ్రతా లున్నాయి. అందులో ఒకటి 
సంకష్ట చతుర్దీ వ్రతము. రెండవది సిద్ధివినాయక వ్రతము. మొదటిది కృష్ణ 
షక్షములో వస్తుంది. రెండవది భాద్రపదమాసం శుక్షషక్షములో వస్తుంది. 
(ప్రతి సంవత్సరము జరుపబడే పూజల్లో ఈ (క్రింద కనపరచిన పూలూ, 
ఆకులూ వాడుతారు. మంత్రోచ్చారణ చేస్తూ వాటితో పూజ చేస్తారు. 


సిద్ది వినాయక (వత పత్రపూజ 


బెట్టు 

నంబరు 
1. సుముఖాయ నమః మాచీపత్రం (దవనం) సమర్పయామి 49 
2. గణాధిపాయ నమః బృహతీపత్రం (వాకుడు) 14 
3. ఉమాపుత్రాయ నమః _ దిల్వపుత్రం (మారేడు) ” 13 
4. గజాననాయ నమః దూర్వపత్రం (గరిక) నే 24 
5. హరసూనవే నమః దత్తూరపత్రం (దత్తూర) " 20 
6. లంబోదరాయ నమః బదరీపత్రం (రేగు) i. 11 
7. గువోగ్రజాయ నమః అపామార్గపత్రం (ఉత్తరేణి) ర్‌ 


6 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 


DRI MI Bee 


. గజకర్తాయ నమః 
o 


ఏకదంతాయ నమః 
వికటాయ నమః 
భిన్నదంతాయ నమః 
వటవే నమః 
సర్వేశ్వరాయ నమః 
ఫాలచంద్రాయ నమః 
హేరంబాయ నమః 
శూర్పకర్ణాయ నమః 
సురాగ్రజాయ నమః 
ఇభవక్తారాయ నమః 
వినాయకాయ నమః 
సురసేవితాయ నమః 
కసీలాయ నమః 


శీ గడేశ | (రాయనమః 


తులసీపుత్రం (తులసి) 
చూతపత్రం (మామిడి) 
కరవీరపత్రం (గన్నేరు) 
విష్ణ క్రాంతప త్రం (విమ్లక్రాంత) 
దాడిమాపత్రం (దానిమ్మ) 
దేవదారుపత్రం (దేవదారు) 
మరువకపత్రం (మరువం) 
సింధూవారపత్రం (వావిలి) 
జాజీపత్రం (జాజి) 
గణీకావత్రం (కామంచి) 
శమీపత్రం (జమ్మి) 
అశ్వత్రవత్రం (రావి) 
అర్జునవత్రం (తెల్లమద్ది) 
అర్కపత్రం (జిల్లేడు) 


ఏకవింశతి పత్రాణి సమర్పయామి. 


సంకష్ట చతుర్ధీవత పత్రపూజ 


గణాధిపతయే నమః 
ఉమాపుత్రాయ నమః 
గజాననాయ నమః 
హరసూనవే నమః 
ఇభవక్తాం్యయ నమః 
వికటాయ నమః 
వినాయకాయ నమః 
కపిలాయ నమః 
భావ ప్రియాయ నమః 
దేవేశాయ నమః 


* వటవే నమః 

* సురపతయే నమః 

‘ ఫాలచంద్రాయ నమః 
= హేరంబాయ నమః 


మాచీపత్రం (దవనం) 
Horas Go (గుంటగలగర) 
బిల్వపత్రం (మారేడు) 
దూర్వవత్రం (గరిక) 
శమీపత్రం (జమ్మి) 
కరవీరవత్రం (గన్నేరు) 

OF (TSO (రావి) 
అర్కపత్రం (జిల్లేడు) 
జంబూపత్రం (నేరేదు) 

విష్ణు క్రాంతిషత్రం (విష్ణు క్రాంతి) 
దాడిమావత్రం (దానిమ్మ) 
చూతపత్రం (మామిడి) 
జందీరపత్రం (జంలీర) 
శ్వేతదూర్వపత్రం (సామ) 


సమ 


సమర్శఇయామి 


” 
” 


” 


” 
” 
” 


” 


ర యామి 
9 


bs 


81 
18 
41 
88 
19 
22 
55 
72 
30 
20 
69 


49 
12 
13 
24 
69 
41 


32 
88 
19 
18 
31 
77 


15. 
16. 
17. 
18. 
19. 
20. 


PTY DT oe te 


వీకదంతాయ నవు 

శూర్పకర్ణాయ నమః 
యణ 

సురరాజాయ నమః 


LOSS Ge (మల్లిక) సమర్య,యామి 


జాజీఫత్రం (జాజి) 
మరువకపుత్రం (మరువము) 


పాశాంకుశధారాయ నమః అపొమార్గపత్రం (ఉత్తరేణి) 


సుముఖాయ నమః 
గణాధిపతయే నమః 


తులసీస త్రం (తులసీ) 
బృహతీపత్రం (వాకుడు) 


పత్రపూజాం సమర్పయామి. 


విఘ్నరాజాయ నమః 
లంబోదరాయ నమః 
శివాయ నమః 
వక్రతుండాయ నమః 
శూర్పకర్ణాయ నమః 
కుబ్బాయ నమః 
గడేశాయ నమః 
విఘ్ననాశినే నమః 
వికటాయ నమః 
వామనాయ నమః 


. సర్వదేవాధిదవాయ నమః 
. సర్వార్తినాశనాయ నమః 
. సర్వదేవాధివతయే నమః 
. విఘ్నహర్తేరియ నమః 

= ఏకదంతాయ నమః 

స్ట కృష్ణ పింగళాయ నమః 

. గజేశాయ నమః 

; ఫాలచంద్రాయ నమః 

. శంకరసూనవే నమః 

. చింతామణియే నమః 


పుష్పపూజ 


మాలతీపుష్పం (మాలతి) 
పున్నాగపుష్పం (పొన్న) 
Dospayo (మారేడు) 
చంపకపుష్పం (చంపక) 
కపీత్తపుష్పం (వెలగ) 
కరవీరపుష్పం (గన్నేరు) 
అర్జ్హునపుష్పం (తెల్లమద్ది) 
వకుళపుష్పం (పొగడ) 
పారిజాతవుష్పం (పారిజాత) 
కాంచనపుష్పం (కాంచన) 
కేతకీపుష్పం (మొగలి) 
శమీపుష్పం (జమ్మి) 
శతపుత్రవుష్పం (కమలం) 
గిరికర్లికావుష్పం (శంఖపుష్పం) 
కల్లారవుష్పం (తామర) 
వద్మవుష్పం (పద్మం) 
కదంబపుష్పం (కదంబ) 
నింబపుష్పం (as) 
పాటలీపుష్పం (కలిగొట్టు) 
అర్కవుష్పం (జిల్లేడు) 


YAY సమర్పయామి. 


సమర యామి 


” 


30 
55 


81 
14 


51 
67 
13 
16 
40 
41 


85 
64 
39 
43 
69 
70 
28 
37 
62 
36 
60 
65 


Woy సత్యనార రాయణ (ద జర 


ean భుజగశయనం Sey నాభిం a 
oot de ure గిగినిఎద్భుళం మేవం శుభాంగమ్‌, 
కిొంతం తమిలనయనం యో iby Ry ననమ్బం 


వన్దే విష్ణుం భనభయవారం సర్హలోకె కనాథమ్‌. 


సత్యనారాయణ స్వామి కలియుగ దేవుడు. ఆయన వ్రతం ఎప్పుడయినా, 
ఎక్కడయినా చేయవచ్చు. హిందువులు చేసే వ్రతాలన్నిటిలోకి ముఖ్యమై 
నది. దీని వివరాలు స్కాందపురాణంలోని రేవాఖండములో వున్నాయి. 
ఆపత్తులు, విపత్తులు, సంకట పరిస్తితులు ఇలాంటివి ఏవి కలిగినా ఈ 
వ్రతం చేస్తారు. కష్టాలబారినుంచి తప్పించుకొంటారు. పూజకు తగిన ఫలం 
వుండనే వుంటుంది. 


ఈ వ్రతం ఆచరించేటప్పుడు 24 రకాల పూలు, పత్రాలు కావాలి. 
అవి సమర్చించుకొంటూ తత్సంబంధిత మంత్రాలు చదవాలి. ఈ వ్రతాన్ని 
నిష్టగా మద్రాసు, చూలై మేడులోని గిల్‌నగర్‌లో వున్న శివానంద చారిట 
బుల్‌ సంస్థ అధ్యక్షులు (శ్రీ, ఓంనారాయణ్‌ మహరాజ్‌ తమ సత్యనారాయణ 
మందిరంలో చేస్తూవుంటారు. ప్రతిరోజూ జరిగే యీ వ్రతం అందరూ 
చూడవచ్చు. 


పుష్పపూజ 

చెట్టు 

నంబరు 
1. సత్యదేవాయ నమః కరవీరపుష్పం (గన్నేరు) సమర్పయామి 41 
2. సత్యాత్మనే నమః జాజీవుష్పం (జాజి) i“ 30 
3. సత్యవిధయే నమః చంపకవుష్పం (చంపక) 1) 16 
4. సత్యసంకల్పాయ నమః వకుళపుష్పుం (పొగడ) వ 85 
5. పత్యాధిపాయ నమః శతపత్రపుష్పం (పద్మం) ళ్‌ 70 
6. సత్యరూపాయ నమః ED BHAyo (తామర) i 37 
7. సత్యసేవ్యాయ నమః సేవంతికొపుష్పం (చామంతి) ” 68 
8. సత్యవర్మాయ నమః మల్లికావుష్పం (మల్లి) స్ట 52 
9. సత్యోధారాయ నమః ఇరువంతికొపుష్పం " 29 


9 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 


Wad టాడ్‌ brat pt bd rt 
oon PR WN © 


SO OO a OU చ oe Teas 


సత్యధర్మాయ నమః 
సత్యకర్మాయ నమః 
సత్యేష్మాయ నమః 
సత్యనారాయణాయ నమః 
సత్యశాంతాయ నమః 
సత్యాక్షరాయా నమః 
సత్యసంతుష్టాయ నమః 
సత్యదక్షాయ నమః 
సత్యాచ్యుతాయ నమః 
సత్యధర్మాయ నమః 
సత్యపూర్జాయ నమః 
సత్యాషధాయ నమః 
సత్యానందాయ నమః 
సత్యవపు షే నమః 
సత్య గహరూపిడే నమః 


-అతసీపుష్పం (సీమఅవిశ) | 


గిరికర్లికాపుష్పం (శంఖ) = సమర్చయామి 


3 


పారిజాతపుష్పం (పారిజాతం) ” 
పున్నాగపుష్పం (పొన్న) » 
కుందపుష్పం (మొల్ల) సమర్చయామి 
మాలతీపుష్పం (మాలతి) 2 
క్రేతశీపుష్పం (మొగలి) - " 
మందారపుష్పం (కాంచన) 

పాటలీపుష్పం (కలినొట్టు) 
అశోకపుష్పం (అశోక) ” 
వూగపవుష్పం (పోక) ౫) 
దాడిమీవుష్పం (దానిమ్మ) 
దేవడారుపుష్పం (దేవదారు) ౫” 
సుగంధరాజపుష్పం (సుగంధరాజ)” 
కమలపుష్పం (కమలము) గ 


” 


By సత్యనారాయణస్వామినే నమః - పుష్పపూజాం సమర్పయామి. 


శీసత్యదేవాయ నమః 
సత్యాత్మనే నమః 
సత్యవిభవాయ నమః 
సత్యసంకల్పాయ నమః 
సత్యాధీశాయ నమః 
సత్యరూపాయ నమః 
సత్య సేవ్యాయ నమః 
సత్యాషధాయ నమః 
సత్యోదరాయ నమః 
సత్యధర్మాయ నమః 


. సత్యకర్మాయ నమః 

3 సత్యేష్మాయ నమః 

. సత్యపరాయణాయ నమః 
. సత్యశౌర్యాయ నమః 


. సత్యదక్షాయ నమః 
3 సత్యసంతుష్టాయ నమః 


పత్రపూజ 


తులసీపత్రం (తులసి) సమర్శయామి 


జొజీపత్రం (జాజి) » 
చంపకపత్రం (చంపక) 
బిల్వపత్రం (మారేడు) శ 
దూర్వపత్రం (గరిక) స్త్‌ 
సేవంతికాపృత్రం (చామంతి) 
మరువకపుతం (మరువం) సో 
SSSI So (దవనం) i 
కరవీరపుత్రం (గన్నేరు) స 
విష్ణు క్రాంతిషత్రం (విష్ణు క్రాంతి) 
మాచీషుత్రం (దవనం) a 
మల్లికాపృత్రం' (మల్లి) Mes 
ఇరువంతికపత్రం (మల్లి) ” 
అపామార్గపత్రం (ఉత్తరేణి)  ” 
పొరిజాతవత్రం (పారిజాతం) ” 
దాడిమీవుత్రం (దానిమ్మ) ” 


10 


28 
10 
64 
67 
46 
51 
43 
53 
65 


66 
19 
22 
73 
38 


81 
30 
16 
13 
24 
68 
54 
21 
41 
88 
49 
52 
22 


64 
19 


17. 


19. 
20. 
21. 


23. 
24. 


త్రీ సత్యనారాయణస్వామినే నమః - 


సత్యవేదాయ నమః బదరీపత్రం (రేగు) సమర్పయామి 

. సత్యాచ్యుతాయ నమః దేవదారుపత్రం (దేవదారు) గె 
సత్యవర్మాయ నమః శమీపత్రం (జమ్మి) స 
సత్యపూర్ణాయ నమః చూతపత్రం (మామిడి) స 
సత్యేశ్వరాయ నమః అమలకప(త్రం (ఉసిరి) » 

. సత్యానందాయ నమః వటపత్రం (మళీ) " 
సత్యవపు షే నమః కమలపత్రం (కమలం) n 
సత్యగ్రహరూపిణే నమః నేణుప్మతం (వెదురు) " 


SHY MO సమర్పయామి. 





11 


69 
18 


86 
38 
87 


మహావిష్ణు అర్జాంగిలైన లక్ష్మీ దేవికి చేసే వ్రతాలన్నిటిలోను వర 
a8. వ్రతము, మార్గశీర్ష sosted క [S89 చాల ముఖ్యమైనది. శ్రావణ 
మాసం రెండవ ఇ క్రవారం వరలక్ష్మీమహావ్రతం వస్తుంది. ఆ మాసంలోని 
రెండవ గురువారం మొదలు ఆ మెసాంతం అన్ని 
మారణీర మహాలక్ష్మీ వతం అచరింపబడుతుంది. 

A యె 


గురువారాలల్‌ టూ 


వరలక్ష్మీ వ్రతాలు చేయడంవల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని, చేసేనా 
రికి బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పినట్టు 
పురాణాలలో వుంది. ప్ర తమ కోరికల సాఫల్యా నికె యా వ్రతాన్ని 
చేస్తారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు కుంతీదేవికి అలాగే చెప్పాడట. 


ఈ వ్రతాలకు ఏ యే పూలు ఏ యే ఆకులు వాడతారో. తెలుసు 
కుందాం. 


శ్రీవరలక్ర్మీ వ్రతము 


పుష్పపూజ 

అట్టు 

నంబరు 
1. రమాయై నమః జాజీపుష్పం (జాజి) సమర్పయామి 30 
2. ఇందిరాయై నమః పూగపుష్పం (పోక) స 66 
3. పద్మప్రియాయై నమః పున్నాగపుష్పం (పొన్న) భి 67 
4. హరిప్రియాటై నమః వకుళవుష్పం (పొగడ) 85 
5. లోకమ్మాత్రే నమః మల్లికాపుష్పం (మల్లి) గ 52 
6. కమలావాసినే నమః సేవంతికొవుష్పం (చామంతి) 2 68 
7. వద్మనిలయాయైై నమః వద్మవుష్పం (పద్మం) * 62 


12 


వరలత్ష్య్యై నమః నీలోత్సలవుష్నం (నల్ల కలువ) సమర్పయామి 


స ర్వెశ్వర్యకారిణ్య నమః 
నానావిధ వుషాాణి సమర్శయా'మి. 


పత్రవూ౭ 
1. మహాలత్ష్మ్యై నమ మాచీపత్రం (దవనం) సమర్చయామి 
2. మాయాయై నమః మరువకవ(త్రం (మరువం) స 
3. శ్నేమంకర్యె నమా సేవంతికొపుత్రం (చామంతి) న్లో 
4. శుభప్రదొమై నమ బిల్వపత్రం (మారే) ల్లి 
5. (త్రిపురసుందర్యె నము" తులసీపుత్రం (తులసి) స 
6. విష్ణప్రియాట్టై నవ విష్ణుగ్రాంతివత్రం (విర్ముక్రాంతి). ” 
నానావిధ వత్రపూజాం సమర్పయామి. 
™ 
మార్గశీర్ష శ్రీమహాలక్ష్మీ వ్రతము 
వుష్పవూజ 

ఓ. మహాలక్ష్య్యై నమః జొజీపుప్పుం (జాజి) సమర్పయామి 
2. పద్మాయై నమ మల్లీకాపుష్పం (మళ్లీ) " 
3. కమలాయై వమ? కమలపుష్పం (కమలం) 
శే Re నమా చంపకపుష్పం (చంపకం) ie 
ర్‌, మొయూటై నమా కల్పారపుష్పం (తామర) స్త 
6. పద్మాయై నమః ఉత్పలవృష్పర (కలువ) a 
7. హరిప్రియాయై నమః అతపీపుష్పం (సీమ అవిశ) అ 
8. Sans నమ కుందపుష్పరి (మొల్లలు) స 
9. ఇందిరొటై నమః ఛాయొపుష్పం ” 
10, రమాయై నమః నకుళపుష్పం (పొగడ) ల 
il. భార్గవ్యై నమః తలపుష్పం (నువ్వులు) గో 
12. కమలివొసిన్యై నమః నురభివుష్పం (లిల్లి) స్ట 
13. శృమలాయై నమః సేవంతికొపుష్పం (చామంతి) Wi 
14. దీర్హకౌశిన్యె నను- దత్తూరపుష్పుం (దత్తూర) స 
15. వుణ్యదామ నమః వున్నానపుష్పం (పొన్న) ” 
16. ” 


వైకుంరవాసివ్యె నమః Sker’paye (తుమ్మి) 


13 


59 


49 


68 
13 
81 
88 


30 
52 
38 
16 
37 
84 
10 


17 
85 
80 
74 
68 


67 
25 


17. 
; దేవాసురవరిదితాయై నమః పారిజాతపుష్పం (పారిజాతం) 
19. 
20. 
21. 
22. 


డరిద్రనాశిన్యె నమః 


పూగవుష్పం (పోక) 


కళ్యాణగుణాయై నమః" కరవీరవుష్పం (గన్నేరు) 


Hoods నమః 
బింబో Reb నమః 
పాపహారిణ్యె నమః 


తులసీపుష్పం (తులసి) 
బిల్వపుష్పం (మారేడు) 
పాటరీపుష్పం (కలిగొట్టు) 


మార్గశీర్ష మహాలశ్మ్యై నమః 
నానావిధ వుష్పాణి సమర్పయామి. 


సమర యామి 


” 


” 





66 
64 
41 
81 


65 


8 అనంతపద్మనాభ [వ్రతము 
ee | 
శాంతాకారం భుజగశయనం వద్మ నాధం నులేశం 
DHSS MIS Fe ష్‌ శుభాంగ 
egy Sedo కమలనయనం AW IVR Saye 
ందే Aes భవభయవారం సర్వలోక కనాధమ్‌. 


అనంతవద i cd విష్ణుమూర్తికి చేసే అతి ముఖ్యమయిన పూజ, 
శ్రీకృష్ణుని య. (ప్రకాంం ధర్మరాజు కూడ యూ వ్రతాన్ని ఆచరించి తన 
కష్టాలనుండి బయటపడతాడు. IS కోరికలను నెరచేర్చుకుంటాడు. భాద్ర 
పదమాసం EE చతుర్తగినాడు యా వ్రతాన్ని ఆచరిస్తారు, పద్మనాభుని 
చేసుకోవడానికి ఏ డే పూలతో, ఏ యే ఆకులతో టూ పూజ 


పృష్పపూజ 


చెట్టు 

నంబరు 
1. చరి BR మన్నారాయుణాయునమ, కరవీరపుష్పం (గన్నేరు సమర్పయామి 41 
eS లక్ష్మీవళ్లభాయ నమ. జొజీపుష్పం (జాజి) " న్‌ 30 
3. be భక్తవత్వలాయ నమ చంపకపుష్పం (చంపక) స 16 
1. చం కమలాన్తాయ. నమా వకుళపుషుం (పొగడ) స్‌ 85 
స ఉం ఉపేంద్రాదు నమ... శతపత్రపుష్పం (వద్మం) ఖో 70 
6. 25 Syd నమః పున్నాగపుష్పం (పొన్న) 3 67 
7. వం మాధవాయ నమ మాళలతీచృష్పుం (మాలతి) 1 51 
న. de కృష్ణాయ see _క్రేతకీపుష్పం (మొగలి). ” 43 
9. ఉం సహస్రశిరరే se కల్దారపుష్పం (తామర) =. ”, 37 
10. పం మధుసూడనాయు నమః కుందపుష్పం (మొల్లలు) , 2, 46 
Il. పం వొసుడేవాడు నమః అతసీపుష్పం (సీమఅవిశ). స 10 
12. ఓం సంకర్షణాయ నమః గిరికర్లి కొపుష్పం (శంఖపుష్పం) ” ' 28 
13. ఓం త్రివిక్రమాయ. నమా .పారిజాతపుష్పం (పారిజాతం). ” 64 


చిం శ్రీమదనంతపద్మనాళస్వామినే Be వుష్పపూజాం సమర్పయామి. 


15 


సదా. లా: లం లంలో 


19. 


21. 
22. 
23. 
24. 


. 


అనాలా లా పా కుటు 


జ్‌ 


ఓం 
ఓం 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


Le 


. ఓం 
. be 
. £o 
. bo 
ఓం 


ఓం 
ఓం 


ఓర 
ఓం 
ఓరి 
ఓరి 
ఓరి 


ఓరి 
ఓం 
ఓరి 
ఓం 
ఓం 
ఓం 
be 


Nre: నము? 
నారాయణాయ నమః 
మాధవాయ నమూ 
గోదిందాదు నమః 
విష్ణ వే నవు? 
మధుసూదనాయ నమః 
త్రివిక్రమాయ నమః 
వొమనాయ నమః 
శ్రీధరాయ నమః 
హృషీకేశాయ నమః 
దామోదరాయ. నమః 
పద్మనాభాయ నమః 
సంకర్షణాయ నమః 
వాసుదేవాయ నమః 
ప్రద్యుమ్నాయ నమః 
అనిరుద్దాయ నమః 
పురుషోత్తమాయ నమ? 
అధోక్షజాయ నమః 
నరసింహాయ నమః 
అచ్యుతాయ నమః 
జనార్జనాయ నమః 
ఉపేంద్రాయ నమః 
హరయే నమః 


కృష్ణాయు నమః 


తులసీపూజ 


తులసీపత్రం సమర్పయామి 
” Cn 
శ్రి ” 
” ” 
” ” 
" ” 
” ” 
” ” 
” ” 
n ” 
” ” 
” ” 
” ” 
” ” 
nn ” 
" a 
" ” 
” ” 
n ” 
" ” 
" ” 
" ” 
” ఓ) 
" nn 


తులసీవూజాం సమర్పయామి. 


అనంతాయు నమః 
సంకర్షణాయ నమః 
Yards నమః 
శేషాయ నమః 
హలాయుధాయు నమః 
విశ్వరూపాయ నమః 
వాసుదేవాయ వమః 
సనాతనాయ నమః 


పర్రఫూజ 


81 


భృంగరొజపత్రం (గుంటగలగర) సమర్పయామి 12 


SUIS త్రం (మరువం). 
మౌవీషత్రం (దవనం) 
చూతపత్రం (మావిడి) 
దోణపేత్రం (తుమ్మి) 
కరవీరపత్రం (గన్నేరు) 
జాజీవతిం (జాజి) 
దూర్వవత్రం (గరిక) 


16 


3 


క 3 3 ౩ 3 8 


54 
49 
18 
25 
41 
30 
24 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 


శ్రీమదనంతపద్మనాభస్తా (మినే నమః - 


వామనాయ నమః 
పుణ్యాయ నమః 


పురుషోత్తమాయ నమః 


శ్రీనివాసాయ నమా 
శ్రీ/కేతనాయ నమః 


క్నేత్రపాలకాయ నమ" 


కేశవాయ నమః 
లక్ష్మీ వల్లభాయ నమః 


శతవత్రవుత్రం (పద్మం) 
తులసీవత్రం (తులసి) 


అపామార్లషత్రం (ఉత్త రేణి) 
దేవదారుపత్రం ( దేవదారు) 


శ్రీగంధవత్రం (శ్రీగంధం) స 
బిల్వపత్రం (మారేడు) 


DY [Pods Fo (aa 008) 


అర్జ్హునవత్రం (తెల్లమద్ది) 


= 
ots SORES SEES “8 


JJ 


17 


atc Jp 
Et న] ea RY ns . 


సయ 


పత్రపూడాం DSO: 





70 
81 


22 
71 
13 
88 


గౌరీవతము 


వారాన్సితమిందుముఖీవ్‌ సర్వాభరణభూషీ తామ్‌, 
విమలాంగీం arengo చింతయామి SOI, 


మహేశ్వరుని అర్జాంగికి అనేక BY వున్నాయి. వాటిలో పార్వతి 
అనేది ముఖ్యం. అయినా ఉమా, చండీ, దుర్గ అనే పేర్లతోనే కాక గౌరి 
అనే పేరుతో కూడ అమ్మ (ప్రఖ్యాతురాలు. 


ఈ గౌరీదేవిని ఒక్కొక్కప్పుడు ఒక్కో పేరుతో పూజిస్తూ వుంటారు. 
అందులో ; సగర పము, హరతాలికా గౌరీవ్రతము, నిత్యసోమచారవ్రతము 
ముఖ్యమయిన 

నిత్యసోమవార[వ్రతము ప్రతిసోమవారం చేసే వ్రతము. భాద్రపదమా 
సంలో శుద్ద తదియనాడు స్వర్షగౌరీవతము, హరతాలికాగౌరీవతము ఆచ 
రిస్తారు. ఈ వ్రతాలు ఎందుకు పుట్టాయో, ఎలా చేయాలో, చేస్తే ఏయే 
లాభాలు కలుగుతాయో ఆ విషయాలన్నీ పురాణాలలో వివరంగా పేర్కొ 
నబడినాయి. 

కుమారస్వామి యీ వతమాహాత్మ్యాన్ని గూర్చి అడిగినప్పుడు పరమ 
శివుడు యీ వ్రత పవిత్రతను గూర్చి తెలియజేస్తాడు. అంతేగాదు యూ 
వ్రతాన్ని చేస్తే ఎండిపోయిన చెట్టు ఇగురు వేస్తుందని చెప్ప బడింది. ఇక 
ధనధాన ఆరోగ్యాల సంగతి Soom చెప్పనక్కరలేదు, Be స్వర్షగారీవ్రతము 
ఆచరించీనవుడు. 

హరతాలికాగౌరీవతముయొక్క గొప్పతనాన్ని గూర్చి పరమశివుడే పార్వ 
తీదేవికి చెప్పాడు. (ప్రపంచములో ఇంతకం'ే చెప్పుకోదగ్గ గొప్ప ద్రతమంటూ 
ఏదీ లేదని. 

చంద్రగడ అనే దేశాన్ని Pood నిషాదరాజు గారి రాణి సీమంతిని 
అనే ఆమెతో సోమవారవతము తొలుత ప్రారంధింపబడినదని తెలుస్తోంది. 
సీమంతిని రాణి యీ వ్రతం ఆచరించడంవల్ల లభ్యమయిన ధనాన్ని తన 
ప్రజలకు పంచి పెట్టదట. ఈ గారీవ్రతాలు గెేయడానికి ఏ యే ఆకులు, 
పూలు కొవాలో తెలిసికొందాం. 


18 


విం జా 


ణారా లాబాలు కు లా 


a SETS వ్రతము 


మాఘగౌర్యె నమః వత్రపూజాం నమర్పయావి. 


SO eae 
. ash ట్రయామై నమః 
* జగనా సై తే నమః 


వుష్పవూజ 
: జగన్మా(త్రే నమః బొజీపుష్పం (జాజి) 
SMI YS నమః మల్లికాపుష్పం (మల్లి) 
గిరిసుతాయై నమః గిరికర్షికావుష్పం (శంఖ) 
కాత్యాయన్నె నమః శేతకీవుష్పం (మొగలి) 
SOAS : నమః కమలపుష్పం (కమలం) 
చాముండాయై నమః చంపకవుష్పం (చంవకం) 
. గంధర్వ సేవితాయై నమః సేవంతికాపుష్పం (చామంతి) 
. పార్వత్యె నమః పారిజాతపుష్పం (పారిజాతం) 
శీన్వర్షగా ర్యె నమః 
పుష్పపూజొం సమర్పయామి. 
పత్రపూజ 
ఉమాయై నమః మాచీపత్రం (దవనం) 
3 సర్వజనరక్షిత్యై నమః 'సేవంతికాపత్రం (చామంతి) 
శివ ప్రియాయై నమః బిల్వపత్రం (మారేడు) 
; హేమవత్తై నమః తులసీపత్రం (తులసి) 
. కాత్యాయన్యై నమః SANOMS Wo (కస్తూరిబెండ) 
: మలయాచీలవాసిన్యై నమః మరువకపత్రం (మరువం) 


Poros గౌరీ వ్రతము 
పత్రపూజ 


జాజీవత్రం (జాజి) 
కల్లారపత్రం (తామర) 
దిల్వపత్రం (మారేడు) 


19 


చెట్టు 


వంబరు 


సమర్పయామి 


” 
” 
» 
” 


” 


సమర్పయామి 
” 


n” 


ea alia 30 


49 
68 
13 
81 
42 
54 


30 
37 
13 


os 


ro 
- OS 


Fe lll es atl antl oad 
OPW Nr OS 


అం గారాలాతాలుఖు రా 


OoAInAahRwne 


విద్యాధారిణ్య నమః 
శ్షమాయై "నమః 


శివాయ నమః 
మహేశ్వరాయ నమా 
శంభవే నవు” 
పినాకినే నమః 
శశిశేఖరాయ నమః 
వామదేవాయ నమః 
విరూపాక్షాయ నమః 
కపర్టి నే నమః 
నీలలోహితాయ నమః 


' శూలపాణియే నమః 
ig ఖట్వాంగాయ నవు? 


నిత్యసోమవార[వతము 
పుష్పపూజ 
సోమేశ్వరాయ నమః సేవంతికాపుష్పం (చామంతి) 
మహేశాయ నమః మల్లికావుష్పం (మల్లి) 
శంకరాయ నమః శతపత్రపుష్పం (పద్మం) 


వామదేవాయ నవః 
కపర్షినే నము 

యి 
అగ్రగణ్యాయ నవు 
కరుణాకరాయ నమః 
నీలకంఠాయ నమః 
గిరిధన్వనే నమః 
చంద్రశేఖరాయ నమః 


+ జటాధరాయ నమః 

. జనప్రియాయ నమః 

. కుమారజనకాయ నమః 
. సురాగ్రగణ్యాయ నమః 
: పరమేశ్వరాయ నమః 


తులసీపత్రం (తులసి) 
దూర్వప్మత్రం (గరిక) 


పుష్పపూజ 
కరవీరపుష్పం (గన్నేరు) 
జాజీపుష్పం (జాజి) 
వకుళపుష్పం (పొగడ) 
శతపత్రపుషం (పద్మం) 
కల్లారపుష్పం (తామర) 
మళ్లికాపుష్పం (మల్లి) 


పాటలీపుష్పం (కలినొట్టు) 


శేతశీపుష్పం (మొగలి) 
బిల్వపుష్పం (మారేడు) 
పున్నాగపుష్పం (పొన్న) 


నీలోత్సలపుష్పం (నల్లకలువ) 


వకుళపుష్పం (పొగడ) 
కల్లారపుష్పం (తామర) 


అతసీపుష్పం (సీమఅవిశ) 


కరవీరపుష్పం (గన్నేరు) 


నీలోత్సలపుష్పం (నల్లకలువ) 


గిరికర్లి కొపుష్పం (శంఖ) 
చంపకపుష్పం (చంపక) 
జాజీవుష్పం (end) 

జపావుష్పం (దాసాని) 


కురువకపుష్పం (ముల్లుగోరింట) 


సురగిపుష్పం 


పారిజాతపుష్పం (పారిజాతం) 


20 


” 


” 


” 


” 


” 


” 


” 


” 


68 
52 
70 
85 
35 
10 
41 
59 
28 
16 
30 
33 
48 
75 
64 


16. 
17. 
18. 
19. 
20. 
21. 


WH ఈఏ = hr పడ పాడ సడ rt rt et et a 
బెR=ారఅంరు౫రారాణజాలుగురాం 


ఇర రాలా Rwy 


నందివంద్యాయ నమః 
మాధవ ప్రియాయ నమః 
ఉమా ప్రియాయ నమః 


దక్షదక్షాయ నమః 
అపవర్గ ప్రదాయ నమః 


ఉత్పలవుష్పం (కలువ) 
దాడిమీపుష్పం (దానిమ్మ) 
అపామార్గపుష్పం (ఉత్త రేణి) 


ఇందుచూడామణియే నమః సింధూవరవుష్పం (వావిలి) 


” 


nn 


» 


” 


” 


శ్రీసోమేశ్వరాయ నమః సమస్త పుష్పాణి సమర్పయామి. 


మేరుధన్యనే నమః 
దేవేశాయ నమః 
తుష్టాయ నమః 
విష్ణపియాయ నమః 
నిర్గుణాయ నమః 
బృహత్‌ గర్భాయ నమః 
అలోకాయ నమః 
జగత్సతయే నమః 
ఆత్మ సంభవాయ నమః 
చంద్రమౌళయే నమః 
దంతాయ నమః 


. GYROS నమః 

. కుబేరబంధవే నమః 
. మహాకాలాయ నమః 
. శ్రమప్రాప్యాయ నమః 
.* కొమదాయ నమః 


చీజకర్తీం నమః 


* బహరూపాయ నమః 


సేవ్యాయ నమః 


. అపర్యాప్తాయ నమః 
. భృంగిసంస్తుతాయ నమః 


జటవేదోనయ నమః 


శ్రీఉమామహేశ్వరాయ నమః సమస్త పత్రాణి సమర్పయామి. 


పత్రపూజ 
మరువకపత్రం (మరువం) 
దేవదారుపత్రం (దేవదారు) 
తులసీప త్రం (తులసి) 
విష్ణు SoS త్రం (విష్ణుక్రాంత) 
నిర్గుండిపత్రం (నీరువావిలి) 
బృహతీపత్రం (వాకుడు) 
అమలకపత్రం (ఉసిరి) 
జపాపత్రం (దాసాని) 
ఆమ్లపదత్రం (చింత) 
చంపకపత్రం (చంపక) 
PERS Fo (దానిమ్మ) 
దవనపత్రం (దవనం) 
కురువకపత్రం (ముల్లుగోరింట) 
చంపకపత్రం (చంపక) 
శమీపత్రం (జమ్మి) 
కమలపత్రం (కమల) 
బిల్వపత్రం (మారేడు) 
బదరీప త్రం (రేగు) 
"సేవంతికావత్రం (చామంతి) 
అపామార్గపత్రం (ఉత్తరేణి) 
భృంగరాజప్మతం (గుంటగలగర) 
జాజీపత్రం (జాజి) 


21 


సమర్పయామి 


నందివర్ధనపుష్చం(నందివర్షనం) సమర్పయామి 58 
'మాధవీవుష్పం (మాధవి) 


50 
84 
19 
5 

72 


54 
22 
81 
88 
61 
14 


33 


16 
19 
21 
48 
15 
69 
38 
13 
11 
68 


12 
30 


"వె కుంఠ చతుర్హశీ వ్రతము 
ఓ య 


శాంతం వద్మాసనస్థం శశిధరముకుటం 
వంచనక్త9ం త్రిన్మేతం శూలం వజ్రం చ ఖడ్గం 
వరశుమభయదం దక్షభాగే వవాంతం 

నాగం పాశం చ ఘంటం (నళయవాతవవాం 
సాంకుశం MLPA నానాలంకారయుక్త o 
స్థటీకమణీమయం పార్వతీశం నమామి. 


వైకుంఠ ఏకాదశి (వ్రతము అందరికీ తెలిసిందే. కానీ ఇది వైకుంఠ 
SHER వ్రతం. ఈ వ్రతం గొప్పదనాన్ని గూర్చి వాలభిల్య మహాముని 
సెలవిచ్చాడు. దీనికొక కథ కూడా ఉంది. 


కాశీ క్షేత్రంలో మహేశ్వరుని విష్ణుమూర్తి ఒకప్పుడు పూజించాడు. ఆయన 
పూజచేసిన రోజు కార్తీకమాసం శుక్లషక్షం చతుర్తణి. ఆ వూజాఫలితం 
ఆయనకు సుదర్శన చక్రం లభ్యమయింది. ఈ పూజ ముఖ్యంగా విశ్వేశ 0 
రునికే అయినా ముందు విష్ణుమూర్తికి చేయాలి. తదుపరి ఆయన పరంగా 
గివునికి చేయాలి. 


ఈ SIS’ వాడే పుష్పాలు విష్ణుపరంగా శివునికి యీకక్రింది 
మంత్రాలను ఉచ్చరిస్తూ, సమర్పించ. 


పుష్పవూజ 

చెట్టు 

నంబరు 
1. చంద్రశేఖరాయ నమః జొజీపుష్పం (we) సమర్పయామి 30 
2. పాశుపతయే నమః చంపకపుష్చం (చంపక) ” 16 
3. రుద్రాయ నమః కమలపుష్పం (కమలం) 11 38 
4. అజయా నమః వకుళవుష్పం (పొగడ) i 85 
5. నీలకంఠాయ నమః తిలపుష్పం (నువ్వులు) స్త 80 
6. కపాలినే నమః వున్నాగవుష్పం (పొన్న) ” 67 
7. భూతభూషణాయ నమః నాగపుష్పం (నాగశేసరం) ళ్‌ 56 
8. కాలాయ నమః ద్రోణవుష్పం (తుమ్మి) ణ్‌ 25 


22 


2 దిజ్మానషే నమః 


. శంకరాయ నమః 
స సర్వేశ్వరాయ నమః 


* శివాయ నమః అర్కవుష్పం (జిల్లేడు) 

. రుద్రాయ నమః ఉత్పలపుష్పం (కలువ) 

. భవాయ నమః కోవిదారపుష్పం (కాంచన) 
= Pearce నమః కరవీరపుష్పం (గన్నేరు) 


గిరికర్లి కాపుష్పం (శంఖపుష్పం) 
మల్లికొపుష్పం (మల్లి) 


మహాదేవాయ నమః 
నానావిధ పరిమళ వుష్పాణి సమర్పయామి. 





దత్తూరవుష్పం (దత్తూర) సమర్పయామి 


” 


” 


” 


” 


” 


” 


20 
84 
44 
41 


52 


శ్రీ/నరసింహ జయంతి వ్రతము 


ఉ(్రనీరం STD 
Bodo SHS wae, 
నృసీంవాం భీషణం భధం 
చృుత్యువృుత్యుం నమామృవామ్‌, 


నై మిశారణ్యంలోని బుషులందరూ శౌనకుని నాయకత ౦లో పౌరాణికు 
డయిన సూతమహర్షిని సమీపించి జగత్కళ్యాణము కలిగించే ఒక వ్రతాన్ని 
గురించి తెలియజేయమనగా ఆయన ger _ తెలియజేస్తాడు. 


హిరణ్యకశిపుని చంపి ఆతని బారినుంచి యీ భూలోకాన్ని కాపాడడా 
నికి ఒకప్పుడు విష్ణుమూర్తి నృసింహ అవతారం ఎత్తినాడు. హిరణ్యకశిపుని 
కుమారుడు ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్హించి ప్రపంచానికి మేలు చేసే 
ఒక వ్రతాన్ని గురించి తెలియజేయమంటాడు. అప్పుడు నరసింహస్వామి, 
'శ్రీ/నరసింహజయంతి వ్రతాన్ని చేయమని, దానిని చేసే విధానాన్ని తెలియజే 
స్తాడు. ఆ సంగతినే ఇప్పుడు సూతమహర్షి శౌనకాది ' మునులకు చెబుతాడు. 


మాసం మొదటి అర్హంలోగాని లేదా రెండవ అర్హంలోగానీ 13వరోజు 
ఒంటిపూట భోజనంచేసి ఆ మరుసటిరోజు సంకల్పంచేసి స్నానంచేసి 
తిలలు మాత్రం తిని ఉపవాసంచేస్తూ భగవంతుని (అనగా ఇక్కడ నరసింహ 
స్వామిని) ఏకాగ్రతతో ధ్యానించాలి. మంచినీటి కుండలో స్వర్షముతో చేసిన 
లక్ష్మీనరసింహ స్వామి విగ్రహముంచ్చి ఆ శుద్దోదక Herd, ధాన్యం పరచి 
దానిమీద ప్రతిషించాలి. బ్రహ్మాండ పురాణాలలో కూడ ఇలానే చెప్పబడింది. 


ఈ వ్రతానికి అవసరమయిన ఆకులు, పూలు గూర్చి తెలిసికొందాం. 


పత్రపూజ 
చెట్లు 
లు 
నంబరు 
1. Shoda నమః పలాశవుత్రం (మోదుగ) సమర్పయామి 63 
2. వుష్కరాయ నమః ఉదుంబరపవుత్రం (మేడి) స్ట 82 
3. కరాళాయ నమః అశ్వత్హవత్రం (రావి) ” 9 


24 


See 


00 


11. 
12. 
13. 
14. 


hr pt rt tt 
SSE 


CO ఎ ఈ A OND జా 


వికృతాయ నమః లృంగరాజపత్రం(గుంటగలగర) సమర్పయామి 


నఖాంకురాయ నమః జటాధారపత్రం (పిల్లితిగలు) 
ప్రప్లోదవరదాయ నమః అశోకపత్రం (అశోక) 
అప్‌ మేయపరాక్రమాయనమః  కపిత్డపత్రం (వెలగ) 
జ్వాలాముఖాయ నమః వటపత్రం (మట్టి) 
సోమసూర్యాగ్నిలో చనాయనమః ఆమ్రపత్రం (మామిడి) 
స్టూలగ్రీవాయ నమః కదళీపషత్రం (అరటి) 
ప్రసన్నాత్మనే నమః అపామార్గపత్రం (ఉత్తరేణి) 
శక్షు కేశాయ నమః కరవీరపత్రం (గన్నేరు) 
సాధూనాం జలవక్రనాయనమ* పున్నాగిపత్రం (పాన్న) 


యా 
వృక్తోద్ధరిణాయ నమా నాగవల్లీ పత్రం (తమలపాకు) 


పృత్రపూజాం సమర్పయామి. 


పుష్పపూజ 
దిగ్టంతావరిదర్సాయ నమః పద్మపుష్పం (పద్మం) 
కద్రుదోల్యణనాశనఘ్నాయ నమజాజీపుష్పం (జాజి) 
అచర్కిరియాహరిత్రేయ నమః చంపకవుష్పం (చంపకం) 
బ్రహ్మణ్యాయ నమః కల్లారపుష్పం (తామర) 
భక్తవత్సలాయ నమః శేతకీపుష్పం (మొగలి) 
హృషీకేశాయ నమః వకుళపుష్పం (పొగడ) 


జయ[తనాయ నమా శతపత్రపుష్పం (పద్మం) 


ఉగ్రాయ నమః పున్నాగవుష్పం (పొన్న) 
రీమదర్శనాయ నమః కరవీరపుష్పం (గన్నేరు) 
అఖిల్మత్రే నమః దత్తూరపుష్పం (దత్తూర) 


. సర్వభూాతేశమధనాయ నమః కుందపుష్పం (మొల్లలు) 

. యోగివిదుత్తమాయ నమః మళల్లికాపుష్చం (మల్లీ) 

. చందోద్దండతాండవాయ నమః మాలతీపుష్బం (మాలతీ) 

. కరోరకుటిలేక్షణాయ నమః గిరికర్లికావుష్పం (శంఖపుష్పం) 


పుష్పపుూూజాం సమర్పయామి. 


25 


» 


” 


” 


12 
34 


40 
86 


35 
41 


67 
57 


సమర్శయావమి 62 


30 
16 
37 
43 
85 
70 
67 
41 
20 
46 
52 
51 
28 


శీశనిపదోష వ్రతము 


నా గేంద్రవోరాయ (తిలోచనాయ 


భస్మాంగరాగాయ మ పాశ్చరాయ 

నితాయ DEAD దిగంబరాయ 

TD) నకొారాయ నమః శివాయ. 
a 


ఈ|వ్రతము ఈశ్వరుని సం ప్రీతికి చేసేదయినా శనివారం రోజు చేసే 
టందువల్ల దీనికి శనిప్రదోష వ్రతమనేపేరు వచ్చింది. 


వృత్రాసురుడనే రాక్షసుడు దేవతలను బాధించడంవల్ల యీ వ్రతం 
చేస్తే వాని పీడ విరగడవుతుందని దేవగురువు బృహస్పతి చెబుతాడు. దాంతో 
దేవతలందరు ఇంద్రుని నాయకత్వంలో యీ వ్రతం జరిపించి వృ(త్రాసు 
రుని జయించి వాని బాధలనుంచి విముక్తులవుతారు. తదనంతరకాలములో 
భీష్ముడు ధర్మరాజును యీ వ్రతం చేయమంటాడు. 


(శ్రావణ మాసములో MO, కార్తీకంలో గాని శని త్రయోదశి వచ్చేరోజు 
యీ వ్రతం చేయడం మంచిది. ఇది అన్ని అరిష్టాలనూ తొలగిస్తుంది. 
భయం పోగొడుతుంది. ఇక యీ వ్రతానికి ఉపయోగపడే పుష్పాలు పత్రాలు. 


పుష్పపూజ 

చెట్లు 

నంబరు 
1. మహేశ్వరాయ నమః కమలపుష్పం (కమలం) సమర్పయామి 38 
2. పురుషోత్తమాయ నమః _ మళ్లికాపుష్పం (మల్లి) ” 52 
3. Tab నమః జొజీపుష్పం (జాజి) ” 30 
4. క్రైలాసవాసినే నమః శ్వేతార్క పుష్పం (తెల్లజిల్లేడు) ” 78 
5. సర్వదేవస్తుతాయ నమః అ పున్నాగపుష్పం (పొన్న) | 67 
6. భన్మధూలితవిగ్రహోయ నమః కరవీరవుష్పం (గన్నేరు) ” 41 
7. ఉమాపతయే నమః తమౌలపుష్చం (దాల్చినచెక్క)  ” 79 
8. హరాయ నమః సేవంతికాపుష్పం (చామంతి) ” 68 
9. విహర్తేరి నమః దాడిమీవుష్పం (దానిమ్మ) " 19 
10. వృషభవాహనాయ నమః కుందవుష్పుం (మొల్లలు) (1 46 
11. విరూపాక్షాయ నమః వకుళవుష్పం (పొగడ) స 85 


26 


12. 
13. 
14. 
15. 


17. 
18. 
19. 
20. 


— సాత్‌ 


FP SSaN aA REN 


NS oR Oo టు కా 


నీలకంఠాయ నమః 


వృషభవాహనాయ నమః 


పార్వతీప్రియాయ నమః 


గిరికర్లి కావుష్పం (శంళపువ్యం సమర్శయోమి 28 


27 


దైత్యమర్దనాయ నమః ఉత్సలవున్నం (కలువ) 84 
అరవిందొక్షాయ నమః Beb<sso (తులసి) క్‌ 81 
త్రిపురసంహారిడే నమః చంపకవుష్పం (చంపక) న 16 
* శూలధరాయ నమః జపావుష్చం (దాసాని) Md 33 
పార్వతీరమణాయ నమః _అశోకవుష్పం (అశోక) » 8 
భస్మ ప్రియాయ నమః అతసీపుష్పం (సీమఆవిశ) స 10 
శృశాననిలయాయ నమః _ బిల్యపుష్పం (మారేడు) ” 13 
అపరాజితాయ నమః పాటలీపుష్పం (కలిగొట్టు) 7 65 
జగదీశ్వరాయ నమః పుష్పవూజాం సమర్పయామి. 
బిల్వపత్రపూజ 
భవాయ నమః బిల్వపత్రం (మారేడు) సమర్పయామి 13 
పాశుపతయే నమః న & 
శర్వాయ నమః శ న్నే 
సూక్ష్మాయ నమః ” క 
. పశూనాంవతయే నమః i 9, 
విరూపాక్షాయ నమః 4 : 
పార్వతీవతయే నమః ” ? 
. శివాయ నమః " bs 
ఉమాకొంతాయ నమః స్ట ” 
. మరేశ్వరాయ నమః లి శ 
: వ్యక్తావ్యక్యాస్వరూపిడే నమః (1 స 
మహేశ్వరాయ నమః బిల్వవత్రపూజాం సమర్పయామి. 
(దోణపుష్పవూజ 
* శివాయ నమః ద్రోణవుష్పం (తుమ్మి) సమర్పయామి 25 
సద్యోజాతాయ నమః Hs i 
వామదేవాయ నమః స +! 
అఘోరాయ నమః " ” 
తత్పురుషాయ నమః స 7 
ఈశానాయ నమః ” స 
” 
n 


అర రాలా Pwr 


SHEN AMR we 


+ భవాయ నమః 


మథనాయ నమః 
శంకరాయ నమః 
కామారయే నమః 
కరుణాకరాయ నమః 
కళారూపాయ నమః 


ధా శ్రీపత్రపూజు 


ధాశ్రీషతం (ఉసిరి) 


సర్వదేవనమస్కృృతాయ నమః $1 


విశ్లే Ky రాయ నమః 
ఉమామహేశ (రాయ నమః 


తుంగవిక్రమాయ నమః 
ఆకాశవౌసినే నమః 
అజ్ఞాననాశనాయ నమః 
దారిద్యనాశనాయ నమః 
భృంగరూపదృతే నమః 
అంబికాపతయే నమః 
ఉన్మత్త వేషాయ నమః 
శివాయ నమః 

విభవే నమః 
మహాదేవాయ నమః 
మహాసేనజనకాయ నమః 


. కరాళవదనాయ నమః 
. పద్మవత్రనిభేక్షణాయ నమః 
ప జగద్గురవే నమః 

న గజచర్మధారిడే నమః 

. సేనానే నమః 

. మన్మథమర్షనాయ నమః 

. భీమాయ నమః 


సత్ర పూజ 
Bers So (తులసి) 
అపామార్గపత్రం (ఉత్తరేణి) 
అమలకపత్రం (ఉసిరి) 
దాడిమీపత్రం (దానిమ్మ) 
భృంగరాజప|త్రం (గుంటగలగర) 
అర్కపత్రం (జిల్లేడు) 
ఉన్మత్తపత్రం (వెర్రికుసుమ) 
శమీపత్రం (జమ్మి) 
విమ్ణుక్రాంతపత్రం (విష్ణుక్రాంత) 
కురువకపత్రం (ముల్లుగోరింట) 
మాచీపత్రం (దవనం) 
కరవీరపత్రం (గన్నేరు) 
పద్మపపత్రం (పద్మం) 
జాజీవత్రం (జాజి) 
గండలీకప త్రం 
సురపున్నాగపత్రం 
మల్లికాపత్రం (మల్లి) 
బిల్వపత్రం (మారేడు) 


నెమర్ధృయ్లామి 23 
_ 


” 


సమర్పయామి 81 


నాగహారాయ నమః సర్వవిధపత్రాణి సమర్పయామి. 


28 


5 

2 

19 
12 
7 

83 
69 
88 
48 
49 
41 
62 
30 
27 
76 
52 
13 


శ్రీమహా సరస (తీ వ్రతము 


నమస్తే శారదాదేవి కాళ్ళీ రవురవాసిన్ని 
త్చామేవావాం (్రార్హయే దేవి విద్యాదానం చ దేహి మే. 


ఈ (వ్రతం గొప్పదనాన్ని గూర్చి స్కందపురాణంలో చెప్పబడింది. we 
HES రాజు యుద్దంలో ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. అడవులకు 
పారిపోయి భార్యతో సహా అజ్ఞాతంగా _ జీవిస్తువుంటాడు. ఆయన రాణి 
నువేది అడవిలో జబ్బుపడి నడవలేకుండా అయిపోయింది. రాజుగారే ఆమెను 
మోసుకుపోవాల్సి వస్తుంది. ఆ అడవిలో త్రేతాయుగం నాటి అంగీరసమ 
హర్షి వారికి ఒక రోజు తటస్టపడతాడు. ఆయనతో వారు తాము పడుతున్న 
బాధలన్నీ ఏకరువు పెట్టి తమ రాజ్యం తమకు తిరిగి వచ్చేలాగా, తమకు 
పుత్ర సంతానం కలిగేటట్టు ఆశీర్వదించమని కోరగా అంగీరస HT ఆ 
రాజదంపతులను Bas సరస్వతి వ్రతం చేయమని సలవో ఇచ్చాడు. ఆ 
ప్రకారం వ్రతము చేయగా వారి కోరికలన్నీ సఫలమయినాయి. 


ఈ విషయాన్నే సూతమహర్షి శౌనకాది మునులకు తెలియజేస్తూ, యీ 
వ్రత మాహాత్మ్యాన్ని కీర్తించారు. ఇక సరస్వతీదేవి గొప్పదనం అందరికీ 
తెలిసిందే. ఆమె పండితుల నాలుకలమీద నాట్యం చేస్తూవుంటుంది. సరస్వ 
తీదేవి విద్యలరాణీ. ఆమె అనుగ్రహంతో టే అందరికీ వాక్కు వుంటుంది. 
ఆమె (బ్రహ్మదేవుని సృష్టి. BMP ఆయన ధర్మపత్ని అని కూడ మన 
శాస్త్రాలలో వుంది. దేవీనవరాత్రులలో మహా సరస్వతి పూజ కూడ Hod. 

ఈ వ్రతం ఆశ్వయుజమాసం శుక్ల పొడ్యమి నుంచి నవమి వరకు 
జరుపుతారు. ఈ వ్రతానికి మంత్రాలతోబాటు యీక్రింది పుష్పాలను 
వాడతారు. : 


పుష్పపూజ 
చెట్టు 
నంబరు 
1. పరస్వత్యె నమః © వందివర్హనపుష్పం(నందివర్థనం) సమర్పయామి 58 
2. GIs నమః మళ్లికాపుష్పం (మల్లి) " 52 
3. వాగ్జేవ్‌తాలై. నమః కరవీరపుష్చం (గన్నేరు) స 41 


29 


CeOAM TD 


+ వాంసాసనాటై నమః వకుళవువ్చం (పొగడ) 


చతుర్ముఖాయై నమః పున్నాగవువ్చం (పొన్న) 


» నకలవిద్యాధిదేవతాయైనమః శేతకీవుష్పం (మొగలి) 


పాశవుస్తకధరాయై నమః జాజీపుష్పం (జాజి) 


3 సకలనుంజులాయై నమః మందారపుష్పం (దాసాని) 
. వీణాపాణియే నమః నీలోత్సలవుష్పం (నల్లకలువ) 


నానావిధ పుష్పాణి సమర్పయామి. 





నకుర్గయామి 85 


9 
” 
” 


” 


67 
43 
30 
53 
59 


B GST So హేశ ర వ్రతము 


క్రపానముద్రం సుముఖం (తినేత్రం 
జటాధరం పార(తీవామభాగమ్‌, 
నదాశివం రుద్ర మనంతడూవం 


చిదంబ రేశం వాది భావయామి. 


గౌతమ మహర్షి ధర్మరాజుకు యీ వ్రతాన్ని గురించి సిపారుసు చేస్తాడు. 
దీనికి సంబంధించిన ఒక కథ కూడ ప్రచారంలో Hod. పరమేశ్వ 
రుడు తాను ధరించిన ఒక మారేడు మాలను దూర్వాస మహామునికి 
బహొకరిస్తాడు. దుర్వాసముని ఆ మాలను తిరిగి విష్ణుమూర్తికి బహూకరి 
స్తాడు. విష్ణుమూర్తి, ఆ మాలను పెద్దగా పట్టించుకోకుండా గరుత్మంతునికి 
ఇస్తాడు. ఈ సంగతి తెలిసి దూర్వానునికి పట్టరానంత కోపం వస్తుంది 
భార్యావియోగం కలుగుగాక అని విష్ణుమూర్తిని శపిస్తాడు. దాంతో విష్ణుమూ 
ర్తికి పశ్చాత్తాపం కలిగి దూర్వాసుని వేడుకోగా, శాంతించిన దూర్వాసుడు 
ఉమామ పేశ్వర (వ్రతం చేయమని విష్ణుదేవునికి సలహా ఇస్తాడు. ఆ వ్రతం 
చేశాక విష్ణుమూర్తికి శాప విమోచనం కలుగుతుంది. 


ఈ వ్రతాన్ని భాద్రపదమాసం పౌర్లమినాడు ఎనిమిది రకాల పూలతో 


ఐదురకాల ఆకులతో, మంత్రపూర్వకంగా ఆచరిస్తే, ఆ ఉమామహేశ్వరుని 
దయ కలుగుతుంది. 


పుష్పపూజ 

చెట్లు 

నంబరు 
1. మహాదేవాయ నమః మల్లికొపుష్పం (మల్లి) సవుర్పయామి 52 
2, భవాయ నమః మాలతీవుష్పం (మాలతి) క 51 
3. శ్నేమంకరాయ నమః సేవంతికాపుష్పం (చామంతి) ష్‌ 68 
4, కరుణానిధయే నమః కమలావుష్పం (కమలం) కీ 38 
5. కుమారగురనే నమః కురువకపుష్పం (ముల్లుగోరింట) ఖ్‌ 47 
6. గిరిజాపతయే నమః గిరికర్షికొపుష్పం (శంఖపుష్పం) bn 28 
7. ద్రవ్యవ్రదాయ నమః ద్రోణపుష్పం (తుమ్మి) 2 25 
8. కరిచర్మధరాయ నమః _ కరవీరపుష్పం (గన్నేరు) || 41 


31 


oF WN లా 


. భవ్యాయ నమః 
; త్రిలోకేశాయ నమః 


శివాయ నమః 


. మునిసేవితాయ నమః 
. అక్షయాయ నమః 


పత్రపూజ 


బిల్వపత్రం (మారేడు) 
భృంగరాజపత్రం (గుంటగలగర) 
తులసీపత్రం (తులసీ) 
మాచీపత్రం (దవనం) 
అశ్వత్థపత్రం (రావి) 


” 


ae 


సమర్పయామి 13 


12 
81 
49 
9 





32 


సపరి వ్రతము 
— or 


కళ్ళప్యాతి భరద్వాజో విశ్వామితోఒథ గౌతమః, 
జమదగ్ని S Bes గ్గ బున న్‌ 55} ore. 


ఈ సప్తర్షి వ్రతాన్నే బుషి పంచమి వ్రతమని కూడ అంటారు. 
వయసుమళ్లిన Ber ముఖ్యంగా బహిష్టు బాధలేనివారు యీ వ్రతాన్ని ఆచ 


రిస్తారు. Boo సప్తర్జులు వారి భార్యల అను([గ్రహానికొర క్రై భాద్రపదమాసం 
శుద్దే పంచమినాడు" బెరువుతారు. 


సప్తర్షులు వారి ధర్మపత్నులు 
కశ్యపుడు అదితి 
అల అనసూయ 
భరదా సుశీల 
విశా Cs కుముద 58 
గౌతము అహల్య 
జమదగ్ని రేణుక 
SRS, మహాముని అరుంధతి 


వై మహర్షుల పేరుమీద నక్షత్రమండలములో సప్తర్షి మండలము వుంది. 
వివాహా సమయములో నూతన వధూవరులకు ఆ మండలము చూపిస్తారు. 
ముఖ్యంగా వధువుకు అరుంధతిని చూపిస్తారు. సుఖప్రదమయిన వివాహోజీవి 
తానికి అరుంధతీదేవి ఆశీర్వాదం పొందడానికే అలా చేయడం. ఈ వ్రతం 
గొప్పతనాన్ని గూర్చి (శ్రీకృష్ణుడు యుధిష్టురునికి తొలుత తెలియజేసినారు. 
ఇక పూజా విధానం చూడండి. . 


పత్రపూజ 
ty 
నంబరు 
1. కశ్యపాయ నమః తులసీపత్రం (తులసి) సమర్పయామి 81 
2. అత్రయే నమః అగస్త్యవత్రం (అవిశ) |) 1 
3. భరద్వాజాయ నమః ఆపామార్గపుత్రం (ఉత్తరేణి) » 5 


~ 33 


AD ల 


లాలా తలు ఖు లా 


. విశ్వామిత్రాయ నమః _ బిల్వపత్రం (మారేదు) ee 13 


+ జమదగ్నయే నమః దూర్వపత్రం (గరిక) 24 
+ వశిష్టాయ నమః శమీపత్రం (జమ్మి) ” 69 
. గౌతమాయ నమః దత్తూరపత్రం (దతూర) జ 20 

పత్రపూజాం సమర్పయామి. 

వుష్పపూజ 

చెట్టు 
నంబరు 
. కశ్యపాయ నమః అతసీపుష్పం (సీమ అవిశ) సమర్పయామి 10 
. అత్రయే నమః కుముదవుష్పం (తెల్లతామర) ud 45 
భరద్వాజాయ నమః పూగవుష్పం (పోక) శ 66 
. విశ్వామిత్రాయ నమః  బిల్వపుష్పం (మారేడు) స 13 
. జమదగ్నయే నమః దూర్వవుష్పం (గరిక) శ 24 
. వశిష్థాయ నమః శమీపుష్పం (జమ్మి) = 69 
. గౌతమాయ నమః దత్తూరపుష్పం (దతూర) 11 20 


పుష్పపూజొం సమర్పయామి. 





నిరశనార్క (వ్రతము 


ఉపొకునుమనంకాళం కాళ్య వేయం మవోద్యుతిం, 
తమోఒరిం నర్వపావ్నం వ్రణతోఒన్న్మీ దివాకరమ్‌. 
ODO TASH IOS మ పాశో విను దేవళ్ళ, 
అనుక్రమేణ వూజ్యంతే నర్చకామార్దనద్దయే. 


శ్రీనూర్యనారాయణుని సంప్రీతికి చేసే వ్రతము ఇది. సూర్య భగ 
వానుడు యీ ప్రపంచానికి క్రాంతిని కాంతిని ఇచ్చే మహానుభావుడు. సర్వ 
(ప్రకృతికి మూలకారకుడు. ఆయన ఉనికి లేనిదే యీ (ప్రపంచం మనుగడ 
లేదు. అరుణ, ఆదిత్య, ఉదయ, భాస్కర, భాను అనునవి ఆయనకు ఇతర 
By. వై శ్లోకంలో చెప్పినట్లు రవి, వినాయక, చండి, మహేశ, విష్ణుదేవుల 
అనుగ్రహాన్ని వారికి తగిన విధంగా పూజ చేయడం వల్ల పొందవచ్చు. 
తమ అభీప్పితము నెరవేర్చుకోవచ్చు. 


మానవులను పవిత్రం చేయగలిగిన ఒక (వ్రతమును గురించి తెలియడే 
యుమని పార్వతీదేవి అడగడంతో పరమేశ రుడు యీ నిరశనార్క వ్రతాన్ని 
గూర్చి చెప్పి, ఒకప్పుడు బ్రహ్మదేవుడు కూడ యీ వ్రతాన్ని చేశాడని 
సెలవిచ్చాడు. ఈ [వతం చేయడం అంటే సూర్యభగవానుని పూజించడమే. 


ఆదివారం అంటే రవివారం మూడు సంవత్సరాలపాటు వరుసగా ఉపవాసం 
వుండాలి. 


సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభగడియలో యీ వ్రతం ప్రారం 
భించడం మేలు. అదికూడ ఆదివారం అయితే ఇంకా మంచిది. పుష్యమాసం 
శుక్లషక్షం 7వ రోజు ఆదివారం సూర్యుడు మకర రాగిలో ప్రవేశించే రోజు 
అయితే అత్యుత్తమమైనది. ముందుటి రోజు శనివారం ఒక్కపూట భోజనం 
చేసి ఆదివారం విఘ్నేశ్వరునికి మొదట పూజచేసి తదుపరి సూర్యభగవాను 
నికి యీ వ్రతం చేయాలి. ఆయన భార్యలు ఛాయ, సంజ్ఞలకు ప్రత్యేకంగా 
పూజ చేయాలి. గృహిణి ఈ వ్రతాన్ని భర్తతోబాటు చేయ్యి. 


ఈ వ్రతంలో ఏడురకాల పత్రములు, ఎనిమిది రకాల పూలు మంత్ర 
పూర్వకముగా వాడాలి. ఈ వ్రతం ఆదివారం ప్రొద్దునే హంసమం|త్రముతో 
ప్రారంభంచేసి ఆ రోజంతా వుపవాసంతో గడపాలి. 


35 


mw dh Pt 


A OTP owe 


Prd POON eS: Si 


$త్రపూః 


చెట్టు 

నంబరు 

ఓం సూర్యాయ నమః బిల్వపత్రం (మారేడు) సమర్పయామి 13 
ఓం ఖగాయ నమః మందారపుత్రం (దాసాని) ” 53 
ఓం అర్మాయ Six మాచీపత్రం (దవనం) »" 49 
ఓం భాస్కరాయ నమః obo (తులసి) | 81 
ఓం రవయే నమః అర్కపత్రం (జిల్లేడు) e 7 
ఓం ఆదిత్యాయ నమః శమీపత్రం (జమ్మి) » 69 
ఓం భానవే నమః శతప్రవత్రం (పద్మం) స 70 

ఓం దినమణియే నమః పత్రపూజాం సమర్పయామి. 
DAW re 
ఓం మిత్రాయ నమః మాలతీషృత్రం (మాలతి) సమర్పయామి 51 
ఓం జగత్‌చక్షవే నమః మందారపుష్పం (దాసాని) 1 53 
ఓం సతీస్తుతాయ నమః కరవీరపుష్పం (గన్నేరు) ” 41 
ఓం వేదజీవాయ నమః సేవంతికాపుష్పం (చామంతి) శే 68 
ఓం వివస్వతే నమః వకుళపుష్పం (పొగడ) స 85 
ఓం హిరణ్యగర్భాయ నమదత్తూరపుష్పం (దత్తూర) స్త 20 
ఓం వ్రభాకరాయ నమః ద్రోణవుష్పం (తుమ్మి) స 25 
ఓం మరీచయే నమః _ కమలవుష్పం (కమలం) ” 38 
అరుణఛాయా సంజ్ఞాస మేత శ్రీసూర్యనారాయణ స్వామినే నమః 
పుష్పపూజొం సమర్పయామి. 
wv 
నారాయణపూజ 
పత్రి 

. సత్యేశ్వరాయ నమః అమలకవత్రం (ఉసిరి) సమర్పయామి 2 
. సత్యశౌర్యాయ నమః అపామార్గపత్రం (ఉత్తరేణి) # 5 
. లక్ష్మీవల్లభాయ నమః  అర్జునపృత్రం (తెల్లమద్ది) శై 6 
. సత్యవేదాయ నమః బదరీపత్రం (రేగు) bi 1 


36 


OD 


11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 


క్రై 


అనంతాయ నమః 
సత్యసంకల్పాయ నమః 
సత్యవిభవాయ నమః 
సత్యపూర్ణాయ నమః 
సత్యసంతుష్టాయ నమః 
సత్యాషధాయ నమః 
సత్యాచ్యుతాయ నమః 
సత్యాధిశాయ నమః 
హలాయుధాయ నమః 


సత్యపారాయణాయ నమః 


సత్యాత్మనే నమః 
సత్యవవుషే నమః 
సత్యోధరాయ నమః 
సత్యకామాయ నమః 
సత్యేష్మయ నమః 
సత్య సేవ్యాయ నమః 
సత్యదక్షాయ నమః 
సత్యరూపాయ నమః 
సత్యవర్మాయ నమః 
వామనాయ నమః 
Brew నమః 
శ్రీసత్యదేవాయ నమః 
సత్యానందాయ నమః 
సత్యాగ్రహరూపిణే నమః 
సత్యధర్మాయ నమః 


భృంగరాజప త్రం(గుంటగలగర) 
బిల్వపత్రం (మారేడు) 
చంపకపత్రం (చంపక) 
చూతపత్రం (మామిడి) 
దాడిమీపత్రం (దానిమ్మ) 
దేవనపుత్రం (దవనపత్రం) 
దేవదారుపత్రం (దేవదారు) 
దూర్వపత్రం (గరిక) 
(Sasso (తుమ్మి) 
ఇరువంతికపత్రం (మల్లి) 
జాజీవ త్రం (జాజి) 
కమలపత్రం (కమలం) 
కరవీరపత్రం (గన్నేరు) 
మాచీపత్రం (దవనం) 
మల్లికాపత్రం (మల్లీ) 
మరువకపుత్రం (మరువం) 
పారిజాతపత్రం (పారిజాతం) 
'సేవంతికాపత్రం (చామంతి) 
శమీపత్రం (జమ్మి) 
శతపత్రపత్రం (పద్మం) 
శ్రీగంధవత్రం (శ్రీగంధం) 
తులసీపత్రం (తులసి) 
వటపత్రం (మట్టీ) 
వేణుపత్రం (వెదురు) 
విష్ణు క్రాంతపత్రం (విష్ణుక్రాంత) 


నారాయణపుూజ 


సత్యధర్మాయ నమః 
సత్యకామాయ నమః 
సత్యనిధయే నమః 


పుష్పాలు 


అశోకపుష్పం (అశోక) 
అతసీపుష్పం (సీమఅవిశ) 
చంపకపుష్పం (చంపక) 


37 


సమర్పయామి 12 
” 13 
” 15 
” 18 
” 19 
” 21 
” 22 
” 24 
” 25 
” 29 
” 30 
” 38 
3 41 
” 49 
” 52 
” 54 
” 64 
” 68 
” 69 
” 70 
” 71 
” 81 
” 86 
” 87 
” 88 


చెట్లు 


నంబరు 
సమర్పయామి 8 

” 10 

” 15 


CNA లంకా 


11. 
12. 
13. 
14, 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 


oo ho 


సత్యాషధాయ నమః 
సత్యానందాయ నమః 
సత్యధర్మాయ నమః 
సత్యోధరాయ నమః 
సత్యాత్మనే నమః 
సత్యరూపాయ నమః 
సత్యగ్రహరూపిడే నమః 
సత్యదేవాయ నమః 
సత్యసంతుష్టాయ నమః 
సత్యంతాయ నమః 
సత్యాక్షయాయ నమః 
సత్యవర్మాయ నమః 
సత్యదీక్షాయ నమః 
సృత్రేష్మయాయ నమః 
సత్యాచ్యుతాయ నమః 
సత్యపూర్ణాయ నమః 


సత్యనారాయణాయ నమః పున్నాగపుష్పం (పొన్న) 


సత్యసేవ్యాయ నమః 
సత్యాధిపాయ నమః 
సత్యవపుషే నమః 
సత్యసంకల్పాయ నమః 


. శుభ ప్రదాయై నమః 


మహాలక్ష్మియై నమః 
మాయాయై నమః 

శ్నేమంకరాయై నమః 
త్రిపురనుందర్యై నమః 
విష్ణ ప్రియాయై నమః 


38 


దాడిమీపుష్పం (దానిమ్మ) సమర్పయామి 19 
దేవదారుపుష్పం (దేవదారు) " 22 
గిరికర్లి కాపుష్పం (శంఖపుష్పం) " 28 
ఇరువంతికాపుష్పం (మల్లె) iy 29 
జొజీపుష్పం (జాజి) శ 30 
కల్టరపుష్పం (తామర) సమర్పయామి 37 
కమలవుష్పం (కమలం) స 38 
కరవీరపుష్పం (గన్నేరు) 11 41 
శేతకీవుష్బం (మొగలి) శి 43 
కుందపుష్పం (మొల్లలు) స్‌ 46 
మాలతీపుష్పం (మాలతి) 2 51 
మల్లికొపుష్పం (మల్లి) 1] 52 
మందారపుష్పం (దాసాని) i 53 
పారిజాతపుష్పం (పారిజాతం) i 64 
పాటలీపుష్పం (కలిగొట్టు) 2 65 
పూగవుష్పం (పోక) 66 
” 67 
సేవంతికాపుష్పం (చామంతి) w 68 
శతపత్రవుష్పం (పద్మం) స 70 
సుగంధరాజపుష్పం (సుగంధరాజ)  ” 73 
వకుళపుష్పం (పొగడ) " 85 
లక్ష్మిపూజ 
పత్రి 
చెట్టు 
నంబరు 
బిల్వపత్రం (మారేడు) సమర్పయామి 43 
మాచీపత్రం (దవనం) " 49 
మరువకవుత్రం (మరువం) క 54 
సేవంతికాపత్రం (చామంతి) " 68 
తులసీవత్రం (తులసి) స్త 81 
విష్ణ క్రాంతవత్రం (విష్ణుక్రాంత) " 88 


వనదేవాలయాలు 


వనదేవత లేదా వనలక్ష్మి మనపాలిటి వరలక్ష్మి. ఆమెయే మన అద్భ 
Rasy మరియు అనంతలక్ష్మి. ఆమె లేనిదే మన వునికి ఊహించరానిది. 


ఆలయం నిర్మించి అందులో దేవుని |ప్రతిష్మించితే అది దేవాలయము. 
భగవంతుని (ప్రతీకలుగా విగ్రహాలకు బదులు చెట్లునాటితే అది దేవారామం. 
ఈ దేవారామములే మన దేవాలయాలు, దివ్యారామములు. 


ప్రకృతికి పరమాత్మునికి అవినాభావసంబంధ ముంది. నిజానికి వారి 
ద్దరూ వేరు కారు. చెట్టు, ఆకులు, we ఇవన్నీ భగవంతుని ప్రతీకలే. 
ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దేవునికి ట్రతిపాత్రమయినది. దాని ఆకులు, 
పూలు కూడ అంతే. ఆ యా దేవునికి నిర్దేశింపబడిన వాటితోనే పూజ 
జరుగుతుంది. 

అంతేకాదు. అకులు, పూలు లేకుండా ఏ శుభకార్యం జరుగదు. ఏ 
పూజా జరుగదు. పూలు లేకుండా ఏ దేవతావిగ్రహం కానీ ఏ దేవుని 
పటం కానీ కనబడదు. కనపడినా అవి చూడటానికి మనస్కరించదు. 


రామాయణ, మహాభారత, భాగవతాది మహా కావ్య, పురాణాలలో 
ఎన్నో దివ్యవనాల ప్రస్తావన వుంది. రామాయణంలో చిత్రకూటం, పంచ 
వటి, అశోకవనము, బుష్యమూకము, కిష్కింధ, మధువనం వగైరాలు. 
మహాభారతంలో ఖాండవవనము, ద్వెతవనం, కణ్వాశ్రమము, దండకారణ్యం 
మొదలగునవి. మహాభాగవతములో “నైమిశారణ్యం, బృందావనం ఇలా ఎన్నో 
పవిత్రవనాలను గురించిన ప్రస్తావన వుంది. 


కృష్ణుడు బృందావన సంచారి. వనమాలి, కుంజవిహారి అని ఆయనను 
కీర్తిస్తారు. వేణుమాధవుడు, గిరిధారి, గోపాలకృష్ణుడు ఇలా ఆయనను ఎన్ని 
పేర్లతో పిలిచినా ప్రతిపేరు ప్రకృతికి సంబంధించినదే. రాముడు కృష్ణుడు 
నిత్యమాలాధారులు. విష్ణువు చేతిలో నిత్యపద్మం వుంటుంది. లక్ష్మీదేవి 
పద్మాసనస్త్రిత. ఆమె రెండు చేతులలోనూ కమలాలుంటాయి. ఈశ్వరుడు 
చిల్వపత్రాలలో ఎప్పుడూ మునిగి వుంటాడు. సూర్యుని చూస్తూనే పద్మాలు 
వికసిస్తాయి. ఇలా ఎన్నో సంబంధాలు. 


సృష్ట్యాదిలో విష్ణుమూర్తి OWS దిసమొలతో మట్టి ఆకుమీద పడు 
కొని పాలసంద్రము మీద తేలియాడటం మన మెన్నో చిత్రాలలో చూశాము. 


39 


అందుకే ఆయనకు వటపత్రశాయి అని వేరు. మట్టికి బదులు కొన్ని చోట్ల 
రావి ఆకు అన్నారు. రావిచెట్టు లేదా అశ్వత్తము కూడ వటము అని 
పిలువబడుతుంది. అలా పడుకొని వున్న అతని బొద్దులో ఒక తామరపుష్పం 
మొలిచింది. ఆ పుష్పంలోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. తరువాత సృష్టికి 
పూనుకొన్నాడు. ఇదీ కథ. దీనికి ఆకులతో, పుష్పాలతో ఎంతో సంబంధ 
ముంది. 

రావిచెట్టు-- వేపచెట్టుకు పెండ్లిచేసి వీలయితే వాటినీడన నాగబంధం ప్రతి 
0D ఆ రచ్చ చుట్టూ తిరిగితే సంతానం కలుగుతుందని మనవారి విశ్వాసం. 
రావిచెట్టు Aras (ప్రతీక. వేపచెట్టు పురుషజాతికి (ప్రతీక. ఆకుల 
రూపాన్ని బట్టి యీ విభజన జరిగివుంటుంది. అయినా _ విష్ణుమూర్తి, 
యీ అశ్వత్తంలో నివశిస్తూ వుంటారని మన విశ్వాసం. అంతేకాదు, యీ 
రావిచెట్టు హిందువులకే కాక బౌద్దులకు కూడ సవిత్రమయినది. 


దశావతారాలలో ఒకటయిన బుద్దావతారం, బుద్దుడు కావటానికి యీ 
TATE కారణం. గౌతముడు దీనిక్రింద తపస్సు చేసి బుద్దు డయినాడు. 
కావున ఈ చెట్టుకు బోధివృక్షమని కూడ పేరు వచ్చినది. 


విష్ణుమూర్తి రావిచెట్టులో నివసించినా తులసి అంటే ఆయనకు ప్రాణం. 
పూలతో కలిసిన తులసి హారం ఆయన మెడలో నిరంతరం వుంటుంది. 
అందుకే ప్రతి హిందువు ఇంట్లో తులసీకుండం విధిగా వుంటుంది. నిత్యం 
పూజచేస్తూ వుంటారు. 

ఈ పత్రాలు పూలు కేవలం ధరించడానికే కాదు. మన్మథుడు వీటిని 
బాణాలుగా వుపయోగించేవాడు, ఆ బాణాలు ఎలా ఏ యే ఆకులు, 
పూలతో నిర్మింపబడేవో మరొక చోట చెప్పబడింది. ఇంకా వైద్యానికివి 
ఎలా వుపయోగపడతాయో ఆ వివరాలు కూడ ఇందులో తెలిసికొంటారు. 
ఇక మన పురాణాలలో కల్పవృక్షము (కొబ్బరిచెట్టు) ప్రస్తావన విస్తారంగా 
కనిపిస్తుంది. 

మన ఇతిహాసాలలో వున్న HOS వనాలే గాక ఇప్పుడు కూడ మనకు 
చాల ప్రసిద్ది చెందిన వనాలు వున్నాయి. ఉదకమండలము, కలకత్తా, 
చండీగర్‌ లలోని వృక్షశాస్త్ర, సంబంధిత తోటలు, బెంగుళూరు లాల్‌ బాగ్‌, 
మైసూరు బృందావనం, కాశ్మీర్‌ (శ్రీనగర్‌ మొగలాయితోటలు, ఢిల్లీ రాష్ట్రే 
పతి భవనంలోని అలంకారపు తోటలు, తిరుమల మీదనున్న అలంకార, 


40 


వినియోగవుతోటలు వగైరా. 


ఇప్పుడు తిరుమల మీద దేవతావనాలు స్టాపింపబడుతున్నాయి. వీటిని 
వనదేవతలు లేదా దేవారామాలు ఇలా ఏ వేరుతో నయినా పిలుచు కోవచ్చు. 
దేవతావిగహాలకు బదులు ఆ దేవతలు నివసించే వృక్షాలు వాటి స్థానంలో 
వుంటాయి. దేవాలయవాస్తు, PQ సూత్రాలు వీటికి అన్వయిస్తాయి. 


ఆ ప్రకారం వనదేవతా తోటలు ఈ |క్రింధి ప్రకారాలుగా నాటవచ్చు. 
ఆచారంలోవున్న కొన్ని తోటల PSS విధానం పరిశీలిద్దాం. 


పంచభూతాలలో ఒకటయిన పృథ్వి లేదా భూమి విఘ్నాధిదేవత అయిన 
గణపతిగా పరిగణన. అందువల్ల ఆయనకు శమీ, దూర్వపూజ ముఖ్యం. 
అలాగే ఉదకం లేదా నీరు భవానీదేవిగా పరిగణన. ఆమెకు అశోక, విష్ణు 
'కాంతపూజ ముఖ్యం. వాయువు లేదా గాలి విష్ణుమూర్తిగా _ పరిగణన, 
ఆయనకు VFS, తులసీ పూజ ముఖ్యం. రోదగి లేదా ఆకాశం ఈశ్వ 
రునిగా పరిగణన. ఆయనకు Hes, ద్రోణ పూజ ముఖ్యం. అగ్ని లేదా 
తేజస్సు సూర్యభగవానునిగా పరిగణన. ఆయనకు కరవీర, ఎక్కె (ఆర్క) 
పూజ ముఖ్యం. ఇలాగే అన్నీనూ. 


శివపంచాయతన వనం 


శివపంచాయతన వనంలో శివుడు, అనగా బిల్వవృక్షం, మధ్యలో 
వుంటుంది. ఆయనకు ( బిల్వవృక్షానికి) ఆగ్నేయంగా సూర్యుడు అనగా 
కరవీరవృక్షం వుంటుంది. నైబుతిలో గణేశుని ప్రతీక అయిన ఖదిరవృక్షం 
వుంటుంది వాయువ్యంలో అందికాదేవికి ప్రతీక అయిన అశో కవృక్షం, ఈశా 
న్యంలో విష్ణువు WHY అయిన GHG వృక్షం నాటబడివుంటాయి. ఈ 
విధంగా చెట్లు నాటి వాటిని పూజించడంవల్ల కలిగే అత్యున్నత ఫలితాలు 
పురాణ చూడామణి (గ్రంథంలో వుటంకించారు. 

ఈ ఐదువృక్షాలు నాటి తృప్తి వడరాదు. ఒక్కొక చెట్టుకు చుట్టూ 
ఆ చెట్లు ఏ దేవతకు ప్రతీకయో ఆ దేవతకు ఇష్టమయిన పూలచెట్లు 

౧ ౧ 
చుట్టూ నాటాలి. పటం చూడగలరు. ఈ క్రింది పటంలో దేవత, 


వారికి చ వృక్షం, ఇష్టమయిన ren లేదా ఆకులు ఇవ్వబడినాయి. 
చూడగలరు. 


41 


చెట్టు నం, చెట్టు నం. 


ఈశ్వరుడు బిల్వవృక్షము (13) ద్రోణపుష్పం (25) 
విష్ణుమూర్తి అశ్వత్హవృక్షము (9) తులసీపత్రం (81) 
సూర్యభగవానుడు కరవీరవృక్షము (41) శ్వేతార్కపుష్పం (78) 
గణపతి ఇదిరవృక్షము (96) దూర్వవుష్పం (24) 
అందికాదేవి అశోకవృక్షము (83) శంఖపుష్పం (28) 


SHIVA PANCHAYATANA 
శీవ పంచాయతన 





అశోకవనము 


వాల్మీకి మహాకవి రామాయణ కావ్యంలో అశోకవనం SYS వుంది. 
ఇది లంకలో రావణుడు సీతాదేవిని చెజవుంచిన చోటు. అయినా చాల 


అందమయిన తోట. ఆంజనేయుడు సీతాదేవిని యీ వనంలోనే చూశాడు. 
పేరుకు అశోకవనమే అయినా సీతాదేవికి యీ తోట దుఃఖాన్నే యిచ్చింది. 


వాల్మీకి ఈ తోటను ఎలా వర్షించాడో చూడండి. 


సాలానశోకాన్‌ భన్యాంశ్చ చంవకాంశ్చ నువుప్పితాన్‌, 
ఉద్దాలకాన్నా గవ్భక్షాన్‌ చూతాన్‌ SSS. 
తథామవన నంవన్నాన్‌ లతాశత నమన్వితాన్‌, 
జ్యాముక్త ఇవ నారాచః HHS వృక్ష వాటీకాన్‌. 
అశోకవనికా చేయం దృఢం రమా LTC ws, 
చందనై శృంన కై శ్చానీ STF) విభూషితా, 
వున్నాగాః SLIME) చందకోద్దాలకన్త థా, 
వివ్చద్దమూలాః బవావవాశ్ళోభంతేన్మ నువుష్టీ తాః 
శాతకుంధినిభాః FIA) శిఖా (Serre, 


వై వర్షనలోని సమస్త వృక్షజాలము మాత్రమే గాక ఆ తోటలోని 
"సెలయేర్లు, జలపాతాలు, లతా నికుంజాలు, గొడుగులా అల్లుకున్న తీగలసో 
యగాల్సు విశ్రామస్థలాలు ఇలా అన్నిటినీ వర్షించాడు వాల్మీకి. 


భోజుని చంపూరామాయణంలో కూడ ఇలాంటి వర్షనే వుందట. దీనిలో 
38 రకాల చెట్లను రావణుడు పదిలపరిచి పోషించేవాడని చెప్పబడింది. ఆ 
రామాయణంలో చెట్లను వర్షించే చంపువు చూడండి. 


నాగ - పున్నాగ - తాళ - హింతాళ - తమాల 
కృతమాల - సరళ - బకుళ - వంజుల - తిలకామలక 
లకుచ - కుటజ - కటక - కక్కోలంకోల - లవంగ 


వికంకత - కేతకి - కదంబోదుంబర - కపిత్హాశ్వత్త 
కురుబక - మరుబక - మకంద - కుంద - తిందూక 
చందన - స్యందన - చంపక - చాంపేయ - పనస 
వేతన - పలాశ - పాటల - రసాలు - ప్రియాలు 


వీటన్నిటికి తెలుగు పేర్లు తెలిసికోవటం చాలా కష మయిన వని. 
సంస్కృత (గ్రంథాలు తెలుగు గ్రంథాలు తరచి చూచి, నిఘంటువులు తిరుగ 
వేసి దొరికినంతవరకు వాటిని కనిపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానము వారు 
అలాంటి అశోకవనాన్ని నిర్మించటం ముదావహం. ఆ Tey అందానికే కాక, 


ఆయుర్వేదానికి కూడ ప్రసిద్ధి గాంచినవి. మరికొన్ని ఫలాలకు ప్రసిద్ది. నాటిన 


చెట్లన్నీ “BOA వెద్దవయ్యాక అశోకవనమంశే ఎంత అందమయినదో తెలు 
సుంది, 


అశోకవనంలో వుండే చెట్ల జాబితా - వాటి నంబరు 


అశోక 8 చంపక 16 కుంద 46 కరవీర 41 
సరళ 112 అమలక 2 toms 92 తిలక 119 
అశ్వళ్హ 9 శింశుప 114 కదంబ 36 కపిత 40 


పున్నాగ 67 లవంగ 101 పాటల 65 ames 121 
అంకోల 90 రసాల 108 తమాళ 796 కక్కోల 93 
చంపేయ 56 కృతమాల 98 ఉదుంబర 82 పలాశ 63 


బకుళ 85 కటక 74 సాల 110 పనస 104 
తిందుక 120 మకండ 4 లకుచ 100 తాళ 118 
వంజుల -- వేతస 123 కురువక 48 వికంకత 124 
మరువక 55 నాగకేసర 56 చందన 71 స్యందన 117 


క్రర్లికార 95 కేతకి 43 కుటజ 99 ప్రియాలు 136 


0900 6 వనము 
Po 


సప్తర్షివనము సప్త బుషులకు ప్రతీక. వీరికి పూజచేయటం Se సమస్త 
దుఃఖాలు సమసిపోయి సర్వశుభాలు కలుగతాయని ధర్మరాజు నుడివినట్లు 
పురాణాలలో వుంది. కశ్యపుడు, అత్రి, భరద్వాజ విశ్వామిత్ర, గౌతమ, 
జమదగ్ని, అరుంధతీ సమేత వశిష్టుడు వీరు సప్త బుషులు. వీరికి కావలసిన 
అనగా యీ వనంలో అవసరమయిన చెట్లు, పూలు, ఆకులు చూడండి. 





కశ్యప తులసీపత్రం 81 అతసీపుష్పం 10 
అత్రి అగస్త్యపత్రం 1 కుముదపుష్పం 45 
భరద్వాజ అపామార్గషత్రం ర్‌ పూగపుష్పం 66 
విశ్వామిత్ర బిల్వపత్రం 13 సుగంధివుష్పం 116 
గౌతమ దత్తూరషత్రం 20 కుందపుష్పం 46 
జమదగ్ని దూర్వవత్రం 24  మాలతీవుష్పం 51 


RLY శమీపత్రం 69 తులసీపుష్పం 81 





వాయువ్యము 
కేతు 

పడమర 

శని 

నెరుతి 

— 


రాహు 


నవగహవనము 


ఉత్తరము ఈశాన్యము 

గురు బుధ 
తూర్పు 

రవి శు క 

దక్షిణము ఆ గ్నేయము 

మంగళ (కుజ) ia 


DB చక్రము నవగ్రహముల అమరిక తెలుపుతుంది. నవగ్రహములు మన 
జీవితం మీద తమ ప్రభావాన్ని చూపుతాయన్న సంగతి అందరూ ఎఆిగినదే. 
అందుకే మనం నవగ్రహపూజ చేస్తాం. మనకు దురదృష్టం కలిగినప్పుడు గ్రహాలు 
బాగా లేవంటాము. వాటి అనుగ్రహంకొజకై పూజచేస్తాము. నవగ్రహవనంలో 
వుండవలసిన చెట్ల జాబితా (గహాల (ప్రకారం ఇవ్వబడింది. 


NW 
\ 


4 
Sw 





N 
ఉత్తరము JE 


1. రవి (సూర్యుడు) శ్వేతార్క 

2. సోమ (చంద్ర) పలాశ 

3. మంగళ (కుజ) ఖదిర 

4. బుధ ఉత్త రేణి 

క్‌. గురు అశ్వేత్త 

6. శుక్ర అత్తి 

7. శని శమీ 

రి. రాహువు BGs 

9. కేతువు దర్భ 
నందనవనము 


ఇంద్రుని పూదోటను నందనవనము అంటారు. ఇది దేవలోకంలోని 
ఉద్యానవనము. ఇది కవులకు BH ఎక్కించిన తోట. ఏ కవి రచనలో 
నయినా నందనవన వుపమానముంటుంది. సర్వసాధారణంగా కాళిదాసు రచ 
SEF మంగళాష్ట్రకముంది. అందులో పది వృక్షాలను వుదహరిస్తూ, అవి సతత 
హరితాలని, పుష్పఫలభరితవృక్షాలని, వాటి వునికివల్ల (ప్రపంచం సర్వకాల 
సర్వావస్తలలో సుభిక్షంగా వుంటుందని) అందువల్ల అవి మంగళ ప్రదాలని 
పేర్కొన్నాడు. ఈ [క్రింద ఇవ్వబడినవి అన్నీ కాళిదాసు పేర్కొన్నవి కాకపో 
యినా దాదాపు ఆ వర్షనలకు సరిపోతున్నవి. కావున ఇవి నందనవనములో 


వుండవలసినవి. 


అశ్వత్హ 
వట 
చందన 
మందార 
Se) ద్రుమ 
జంబూ 
నింబ 


కదంబ 
చూత 
సరళ 


SO TT మ న Soe eS 


[er 
2 


86 
71 
53 


32 
60 


36 
18 


112 


78 
63 
96 


82 


69 
24 
91 


నక్షత్రవనము 


మన పంచాంగములో 27 "నక్షత్రాలు వున్నాయి. అశ్విని నక్షత్రము 
నుంచి రేవతి నక్షత్రము వరకు ఇవి వున్నాయి. ఒకరు జన్మించినప్పుడు 
ఏ నక్షత్రంలో సూర్యుడు వుంటాడో ఆ పుట్టిన వ్యక్తిది ఆ నక్షత్రమే 
అవుతుంది. ఈ జన్మనక్షత్రాల (ప్రభావం మనజీవితం మీద ఎక్కువగా 
వుంటుంది. కానీ ఈ తోట వేయటం అంత సులభమేమీ కాదు. 
వృత్తాకారంలో డిగ్రీలు కొలిచి జాగ్రత్తగా వేస్తేగానీ సరిగా రాదు. 


మంత్ర మహార్లవముతో బాటు అనేక శాస్త్రాలు యీ నక్షత్రాల స్వభా 
వాన్ని గూర్చి తెలియజేస్తున్నాయి. ఈ నక్షత్ర స్వభావాన్ని బట్టి చెట్ల 
ఎంపిక కూడ జరిగింది. ఇందులో సూర్యోదయం సమయపు నక్షత్రాలు 


వేరు. సూర్యాస్తమయ నక్షత్రాలు వేరు. అలాగే వాటికి సంబంధించిన 
వృక్షజాతికూడ. 


SUNRISE 
X20 8836 0% So 





సూర్యోదయ సమయము 


1. a సరళవృక్షము 112 
2. అనూరాధ బకుళ (వకుళ) 85 
3. విశాఖ వికంకట 124 
4. స్వాతి అర్జున 6 
5. చిత్త es 13 
6. హస్త అంబస్ట్ర 89 
7. ఉత్తరఫల్లుణి BY, (జువ్వి) 105 
8. పూర్వఫల్లుని పలాశ 63 
9. మఖ రోహిణి 109 
10. ఆశ్లేష నాగ 56 
11. పుష్యమి పిప్పల (అశ్వత) 9 
12. పునర్వసు వంశీ (వెదురు) 112 
13 అర్హ కృష్ణ 97 
14, మృగశిర ఖదిర 06 
సూర్యాస్తమయ సమయము 
15. రోహిణీ జంబూ (నేరేడు) 32 
16. కృత్తిక ఉదుంబర (అత్తి) 82 
17. భరణి ధాత్రి 23 
18. అశ్విని కరస్కర 94 
19. రేవతి మధుక (విప్ప) 102 
20. ఉత్తరాభాద్ర ue (మామిడి) 4 
21. వూర్వాభాద్ర నింబ (వేప) 60 
22. శతభిషం కదంబ 36 
23. ధనిష్ట శమీ 69 
24, శ్రవణ అర్క 7 
25. ఉత్తరాషాడ పనన 104 
26. పూర్వాషాడ వంజుల - 
27, మూల SB 113 


పగలు రాత్రి సమానంగా వున్న రోజులను విషవత్తులు అంటారు. ఇవి 
సంవత్సరములో రెండు రోజులు మాత్రమే. జూన్‌ 21 వ తారీఖు, 


డిసెంబరు 22వ తారీఖు. ఈ రెండు రోజులలో సూర్యోదయము ఎన్ని 
డిగ్రీలలో అవుతుందో ఆ తొలి Were దానికి సంబంధింవిన వృక్షాలమీదనే 
పడేటట్టుగా వుండాలి. ఉదాహరణకు డిసెంబరు 22 తారీఖున తోటలో 
నికి వచ్చి సూర్యోదయం చూస్తే ఆ కిరణాలు, సరళవృక్షాలమీద పడాలి. 
సరళవృక్షాలు Bop నక్షత్రానికి చెందినవి. 


రాశి వనము 
మన పంచాంగములో 12 రాశులు వున్నాయి. మన జన్మ నక్షత్రాన్ని 


అనుసరించి మన జీవనము వున్నట్టే మనము ee రాశిని బట్టికూడ 
మన అదృష్టం వుంటుంది. వరాహమిహిరుని (తిషశా,స్త్రములో యీ 
వివరాలు వున్నాయి. రాశి ఏమిటో, ఆ రాశ్యాధిపతి ఎవరో, దానివల్ల కలిగే 
ఫలితాలు ఏమిటో ఆయన వ్రాశారు. ఆ రాశులకు అనువయిన వృక్షాలు 
నాటడమే రాశివనము. 


రాశి రాశ్యాధిపతి వృక్షము చెట్టు నం. 
1. మేష కుజుడు రక్త చందనము 107 
2. వృషభ శుక్ర సప్తపావని (మద్ది) 111 
3. మిథున బుధ పనస 104 
4. కర్కాటక చంద్ర పలాశ 63 
5. సింహ రవి బదరి 103 
6. కన్యా బుధ ఆమ (మామిడి) 4 
7. తులా శుక్ర బకుళ 85 
8. వృశ్చిక కుజ ఖదిర (96) 96 
9. ధనన్సు గురు అశ్వత్హ 9 
10. మకర శని శింశుప 114 
12. కుంభ శని శమా 69 


13. మాన గురు వట 86 


నక్షత్ర వనములాగానే రాశివనం కూడ సూర్యసంచారాన్ని అనునరించి 
నిర్మింవబడుతుంది. అయితే ఇది చతురస్ర ఆకారంలో వుంటుంది. సూర్య 
గమనాన్ని అనుసరించి సూర్యకిరణాలు ఎప్పుడు ఏ చెట్టుమీద ఏ పుష్పం 
మీద పడి, దాని నీడ ఎలా HHS? నిర్ణయించుకొని తోట నాటాలి. రాశి 
చక్రపద్ధతి చూడండి. 


మీనం మేషం వృషభం మిధునం 
కుంభం కరాటం 
మకరం సింహం 
ధను వృశ్చికము తుల కన్య 


4 


తులసీవనం 


ఇందులో అన్నీ తులసి చెట్లు మొత్రముంటాయి. తులసిలో లక్ష్మీ 
తులసి, విష్ణుతులసి అని రెండు రకాలు. తులసి కాండము ఆకులు 
తెల్లవిగా వుంటే అది లక్ష్మీతులసి, నల్లగా Yoh అది విష్ణుతులసి. తులసి 
విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమయినది. మంచి మందుగా వుపయోగపడుతుంది. 
ఆ వివరాలు మరోచోట చదువవచ్చు. ప్రతి ఇంటి పెరటిలో వెనుకవైపు 


ద్వారానికి అభిముఖంగా తులసీకుండము కటి అందులో పెరిగిన తులసిని 
వూజిస్తూవుంటారు. ఇది శుభావహం. 


సంతానవనము 


(రచ్చబండ) 


సంతానము లేనివారు రచ్చబండ చుట్టూ తిరుగుతూంటారు. రచ్చ 
బండ అనేది ప్రతి గ్రామములో మునుపు ఉండేది, ఇప్పుడు కూడ ఎక్కువ 
(గ్రామాలలో Hod. రావిచెట్టు, వేపచెట్టు సమవయస్సులో నుండగా ఆ 
రెండింటిని ఒకచోట నాటి, వాటికి వివాహం చేసి వాటి చుట్టూ రచ్చబండ 
SQM. వాటికింద నాగబంధం అనగా రెండు పాములు మెలివేసుకో 
వటం ప్రతిమను RDS దానినే “నాగలు' అని కానీ “నాగబింబంి 
అను పేరుతో కానీ పిలుస్తారు. తడిబట్టలతో వీటిని చుట్టడంవల్ల సంతాన 
యోగకారకమయిన వీర్యాభివృద్ది కలుగుతుంది. రావి, Aso గాలిసోకడంవల్ల 
అది ఉధృతమయి సంతానయోగం కలుగుతుంది. అందువల్ల దీనిని సంతాన 
వనము అని పిలుస్తారు. ఈ వనంలో గమనించతగినది వేపచెట్టుకు వయసు 
కొద్దిగా ఎక్కువగా వున్నా ఫరవాలేదు నాటవచ్చును. 


తెలుసుకోదగ్గ విశేషాలు - 1 


చెట్టు మొక్కలు, పూలు వీటిని గురించి తెలుసుకొనేటప్పుడు యీ 
క్రింద వాటిని గూర్చి తెలుసుకోవటం చాలా ముఖ్యం. 


అష్టధూప ద్రవ్యములు గుగ్గిలము, AWW, నస్క చెంగల్వ కోష్ట్ర, కర 
కాయ, ఆవాలు యవలు, నేయి. 


50 


అష్టబిల సములు 
అష్టమూలములు 
అష్టయజ్ఞ (ద్రవ్యములు 


SASS పర సృతములు 


అష్టాదశధాన్యములు 


ఆమపంచకము 
o 


ఏకవింశతి పత్రములు 
కంటకారీ త్రయము 


కంటచాతుర్ద్జాతకము 
కీరాతాదిచతురణము 


గంధాష్ట్ర కములు 


గరమాపంచకము 
గిరిమూలపంచకము 
గురుపంచమూలములు 


Bary Sve 


పంచబిల్వములు, 6. శమి (జమ్మి), 7. అమ 
లక (నెల్లి), 8. దూర్వ (గతిక) 
అడ్డసరము, గగ్గెర, తివ్పతీగె, తులసి, పర్యాట 
కము, చేదుపొట్ల, విష్ణక్రాంతము, చిట్టాముట్టి. 
రావి, మేడి, జువ్వి, మట్టి, (వీని సమిధలు), 
నువ్వులు, ఆవాలు, పరమాన్నము, నేయి. 
హిమాచలము, హేమకూటము, నిషధము, 
నీలము శ్వేతము, శృంగి, మాల్యవంతము, గంధ 
మాదనము | 

యవలు, గోధమలు, వరి, నువ్వులు, కొట్బలు, 
ఉలవలు, 'మినుములు, పెసలు, Yew సెనగలు, 
అనుములు, చామలు,. ఆవాలు, గ వేధుకములు, 
నివ్వరిధాన్యము, కందులు, సలే నకములు, DS 
గలు, చీనీధాన్యము. 

1. రేగు, దానిమ్మ, చింత, పురిచింత, పుల్ల 
ప్రబ్బఠి, 2. నిమ్మ, నారింజ, Yo (ప్రబ్బలి, 
Dod, మాదీఫలము. 

గణేశ వ్రతములో వున్న 21 పత్రములు. 
(ఆయుర్వేదము) వాకుడు, రేవటిదూలకోవిల, 
'నెల్లిచెట్లు. 

క. ol 

(ఆయుర్వేదము) ఏలకులు, ఆకుపత్రి, దాల్చిన 
చెక్క, మీరియాలు. 

(ఆయుర్వేదము) నేలవేము, తిప్పతీగ, తుంగ 
ముస్తె, శొంఠి. 

జాపత్రి, లవంగములు, దాల్చినచెక్క, ఏలకులు, 
నాగకేసరములు, మిరియములు, కస్తూరి, ఆకు 
పత్రి. 

(ఆయుర్వేదము) రేలపండు, తుంగముస్తెలు, కర 
క్కాయ, కటుకరోహిణి, పిప్పలిమూలము. 
(ఆయుర్వేదము) రేల, గ్రంథి వత్ర, తుంగము 
స్తలు, చేదుపొట్లు, కరక్కాయ. 

మారేడు వేరు, దుందిలపువేరు, గుమ్ముడువేరు, 
కలిగొట్టు వేరు కూరనెల్లి వేరు. 
(ఆయుర్వేదము) ఆమ్లవేతసము, వృక్షామము, 


51 


చతురూషణములు 
చతుర్దాతకములు 


చాతుర స(ద్రకములు 


చిత్రమూలత్రయము 
జీరకద యము 
జీవనసంచమూలములు 


OY సంచకము 


తృణపంచమూలములు 
తైకటుకములు 
తిగంధములు 
త్రిజాతములు 
త్రైపత్రములు 
త్రపుణములు 
త్రిఫలములు 


త్రిసమములు 
త క్పంచకము 
దశకషాయమూలము 


దశక్షారములు 
దశమూలములు 


దివ వనములు 


నిమ్మ, గజనిమ్మ. 

శొంఠి, పిప్పలి, మిరియాలు, పిప్పలిమూలము. 
ఏలకులు, లవంగచెక్క, లవంగపత్రి, నోగకేస 
రము. 

శొంఠి, అతివస్య తుంగముస్తలు, తిప్పతీగె, నేల 
వేము, శొంఠి, తుంగముస్తలు, తిప్పతీగె. 

నల్ల, తెల్ల, deg చిత్రమూలములు. 

doSes, Se do¥es. 

పిల్లపీచర, 'పెద్దగుమ్మడి, పాలకూర, జీవకము, 
వృషభకము. 

బిల్వము, చేదుపొట్ట్ర మలక, తిప్పతీగ, అడ్డస 
రము. 

వరి, దర్భ, జనపదంటు, Bess, కారంచిగడ్డి. 
(తియూషములు) శొంఠి, పిప్పలి, మిరియాలు. 
ఏలకులు, జాపత్రి, దాల్చినచెక్క. 

ఏలకులు, లవంగచెక్క, లవంగ పత్రి. 
లవంగపత్రి, జాజిప క్రీ, తాళిపత్రి. 


తాళకము, పల్లేరు, బటానీలు. 
వ SOS, తాడి, ఉసిరికలు; 2. (RS, 
oe aCe 3. జాజి లవంగ, 


a శొంరి, తిప్పతీగె, 

మట్టీ, మేడి, రావి, జువ్వి, (Sy) చెట్లు బెరడు. 
నల్లఉప్పి, తెల్లఉప్పి, కొలాక్కుు పున్న, ముయ్యకు 
పున్న, చిత్రమూలము, సీతాఫలము, చేదుపొట్ల, 
వావిల, వరగోకి, నేలఉసిరిక. | 

మునగ, _ముల్లంగిదుంప, మోదుగ, చింత, 
అల్లము, చిత్రమూలము, SS, గుమ్ముడు, ఉత్త 
రేణి, వాకుడు. 

చిన్నములక, _ 'వెద్దములక, నక్కతోక, పొన్న, 
ముయ్యాకుపొన్న, పల్లేరు మారేడు, కూరనెల్లి 
గుమ్ముడు, దుందిలము, కరిగొట్టు. 
మేరువునకు ఉత్తరమున నందనము, తూర్పున 
వైత్రరథము, దక్షిణమున గంధమాదనము, వడ్చి 
మమున వైభ్రాజనమును కలవు. 


52 


దీవకవంచకము 
దీష్యకషట్కము 


దూర్వాద్రయము 
దేవతరువులు 


నవధాన ములు 


అరణ్యములు 


పంచకషాయము 
పంచకూల కషాయము 
పంచకోలములు 
పంచక్షారములు 

పంచక్రీ రవృక్ష ములు 


పంచగణము 
పంచతిక్ర ములు 


పంచత కులు 
పంచనింబలు 


పంచపల్ల వములు 


పంచబదరీనారాయణములు 


పంచబలములు 


కసివెంద, చిత్రమూలము, వాయము, అజామో 
దము, జీలకట్ట. 

కుంకుమవూవు, (గ్రంఢితగరము, చిత్రమూలము, 
doses, నిమ్మ, మయూరశిఖ. 

నల్లసుగంధి, నీలిచెట్టు, కోయిలదింతెన. 
మందారము, కల్బన్మక్షము, పారిజాతము సంతా 
నము, హరిచందన్‌ము. 

Sty, ఉలవలు, పెసలు, మినుములు, నువ్వులు, 
గోధుమలు, అనుములు, కందులు, సెనగలు. 
సైంధవ, దండక, నైమిశ, కురు, జాంగల, ఉత్ప 
త్తావృత, జంబూమార్గ, పుష్కర, హిమాలయ 
పర్వతారణ్యములు. 

SS, మాంసరోహిణి, చేదుపాట్ల, ప్రియంగు, 
నింబ వీనిని కషాయముగా చేయుట. 

పిప్పళ్లు, పిప్పలిదుబ్బులు, శేవ్వము, చిత్కరము, 
శొంఠి వీని కషాయము. 

శొంఠి, చవ్యము, మోడి, పిప్పళ్లు, చిత్రమూ 
లము. 

యవ, మోదుగ, గంటె, నువ్వు, మొక్కపు 
చెట్టు. 

మట్టి, రావి, జువ్వి, మేడి, గంగరావి. 
నేలమునగ, పల్లేరు, వాకుడు, కోలాకుపొన్న, 
ముయ్యాకుపాన్న. 

వేప, తిప్పతీగ, అడ్డసరము, చేదుపొట్ల, వాకుడు. 
రావి, మట్టి, జువ్వి, మేడి, మామిడి, వీని పట్టులు. 
'వేపబెరడు, వేపాకు, వేపపూవు, వేపకాయ, వేప 
Day. 

అశ్వళ్హ్ర ఉదుంబరు వట చూత ప్షక్షములు, 
పుణ్యహ వాచన |వ్రతాదులందు కలశాలలో 
నుంచదగినవి. 

బదరి, ఆదిబదరి, యోగబదరి, వృద్దబదరి, భవి 
ష్యదృదరీనారాయణములు. 

బల, అతిబల, నాగబల, రాజబల, మహాబల ఇవి 
వృక్షములు. వీనినే పంచబలమూలములు, బలా 
పంచబలమూలములు అంటారు. 


53 


వంచబీజములు 


పంచభద్రములు 
వంచభ్ళంగములు 


పంచవటములు 
పంచవల్మలములు 
పంచసరోవరములు 


పంచసస్యములు 


పంచగ్రామములు 

. పాకత్రయము 
పిప్పలీద యము 
పునర్నవా త్రయము 
బిల పంచకము 
బిలా Sea, Saino 


మన్మథ బాణపంచకము 


మన్మథుని వింటినారులు 


మరీచికాద యము 


DSSS, చిన్నదోస, దాడిమ, తామర, దూల 
గొండి విత్తనములు, మతాంతరమున ఆవాలు, 
అజామోదము, Bodep, నువ్వులు, గసగసాలు. 
తిప్పతీగ, పర్పాటకము, తుంగదుంప, నేలవేము, 
శొంఠి. 

దావరుడంగి, వావిలి, జమ్మి, గంజాయి, తాళిస 
పత్రి. 

మారేడు, TD, మట్టి, అశోకము, మేడి. 
మట్టీ, జువ్వి, రావి, కెడి, ఆమ్ల వేతసము. 
బిందు, పంపా, మానస, పుష్కర, నారాయణ 
సరస్సులు. 

వరిధాన్యము, నువ్వులు, వెసలు, యవలు, తల్లా 
పలు. 

(ద్రాక్షారామము, భమారామము, సర్పారామము, 
అమరామము, కోమరామము. 

నారికేళము, కదళి, (ద్రాక్ష. 

పిప్పఠి, గజపిప్పలి. 

గలిజేరు, గుంటగలిజేరు, ఎత్జగలిజేరు. 

తులసి, మారేడు, వావిలి, ఉత్తరేణి, వెలగ 
పుత్రులు. 

పైవాటిలో జమ్మి, గరిక, ఉసిరిక పుత్రులు కలి 
సినచాలును. 

అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, 
నీలోత్సలము. 

1. తుమ్మెదయల్లె దీని బాణములు 
కలువ, తామర, మల్లెపూలు. 

2. చిగురుటల్లై - దీని బాణములు -- Sos 
లువ, అరటి, మొల్లపూలు. 

3. తూడునూలునారి -- దీని బాణములు -- 
మంకెన అశోక, మల్లెపూలు. 

4. కురువేరుదంటనారి -- దీని బాణములు -- 
పాదిరి, పొగడ, సంపంగిపూలు. 

5. వెన్నెలనారి - దీని బాణములు -- మొద 
OES), దిరిసెనము, మొగలిపూలు. 
మిరియాలు, తెల్లమిరియాలు. 


54 


లఘుపంచమూలములు చిన్నములక, పెద్దములక, కోలపాన్న, నేలపాన్న, 
పల్లేరు వేర్లు. 
వర్షసర్వతములు హిమాచలము, హేమకూటము,  నిషధము, 
నీలము, శ్వేతము, శృంగి, మాల్యవంతము, గంధ 
మాదనము. 
శతాపరిపంచమూలములు పిల్ల వెసర, “DSHS, గలిజేరు, ముత్తనపులగము, 
ఆముదపుచెట్టు. 
హిమత్రయము శ్వేతచందనము, హరిచందనము, రక్తచందనము. 
ప్రాస్వపంచమూలములు నేలమునగ, వాకుడు. పృశ్నిపర్లి, శాలిపర్లి, పల్లే 
రువేర్తు. 





తెలుసుకోదగ్గ విశేషాలు - 2 


ఉగాదిపచ్చడి 2 తెలుగు సంవత్సరాది ఉగాదినాడు మనం తయారుచేసే 
ఉగాది పచ్చడి మనం జీవితంలో అనుభవించే సుఖ దుఃఖాలకు సంకేతం. 
ఇందులో ఆరు రసాలు వుంటాయి-తీవు, పులుపు, ఉప్పు కారము, చేదు, 
వగరు. ఆయుర్వేదంలో ఈ ఆరురసాలు (షడ్రస అభ్యాసం) తీసికోవడం 
ఎంతో ఆరోగ్యకరమని చెప్పబడింది. బెల్లం మనస్సును ఆప్టోదపరుస్తుంది. 
చింతపండు జీర్ణశక్తిని వృద్ది పరుస్తుంది. ఉప్పు రుచి కలిగిస్తుంది. వాము కార 
శక్తితో ఆకలి కలిగిస్తుంది. చేప తిక్తరసంతో క్రిములను నాశనం చేయడమే 
కాకుండా రక్తశుద్ధి చేస్తుంది. వగరు కలిగిన మామిడి పిందెలు కషాయగుణం 
కరిగి ఆరోగ్యాన్ని పరిరక్షి స్తాయి. 


షడంగపానీయము : తుంగముస్తలు, ఏర్పాటకము, ఉషీర (వట్టి 
వేరు), చందనము, సుగంధిపాల, శొంఠి - ఈ ఆరిటితో తయారుచేసిన 
షడంగ పానీయం శరీరంలోని కల్మషాలు సులభంగా విసర్షింపబడటానికి 
తోడ్పడుతుంది. అంతేగాక దీనిలో అన్ని విటమినులు వుంటాయి. మెద 
దుకు శరీరానికి చల్లదనం కలుగుతుంది, కడుపులోని ఆమ్షగుణం తగ్గుతుంది. 
సులభ జీర్లకారి. 


గోధుమజావ, బియ్యపు గంజి, కొబ్బరి నీరు, ఇక్షురసం (చెరకుపాలు) 
ఇలాంటివన్నీ శరీరానికి మంచిగుణాలు కలిగిస్తాయి. 


వంట సాధకాలు ఏ మనం వంటలలో వాడే మెంతులు, లవంగాలు, 
ఆవాలు, దాల్చినచెక్క, ఏలకులు, జిలకర, మిరియాలు, కరివేపాకు, దని 


యాలు, సోంపు, గసగసాలు, ఎల్జిగడ్డలు, తెల్లగడ్డలు -- ఇవన్నీ గొప్ప FAS 
గుణములు కలిగినవి. అందువలననే అవి మన నిత్యవాడకంలో భాగాలయి 
నాయి. వీటిని గురించి అందరూ ఎజుగుదురు. 


హిందూమత సాంప్రదాయాలు - వాటి విశిష్టత 


1. ఆవుపంచితము ఇంటిలోను, పరిసరాలలో చట్లట గోమూత్రము యొక్క 
అంటురోగ _ నిరోధకత్వం తెలుపుతుంది. 
2. గోమయము (Cow dung): ఆవుపేడతో ఇల్లు అలకడములో గో 


56 


మయము యొక్క క్రిమినాశక శక్తి గోచరిస్తుంది. 

3. పసువు : గుమ్మవు వాకిళ్ళకు, ద్వారబంథాలకు పసుపు రాయడములో 
పసుపు యొక్క అంటురోగ నివారణశక్తి అర్హమౌతుంది. 

4, స్త్రీలు స్నానమునకు పూర్వము మరియు బహిష్ట అనంతరము రాచు 
కొనడములో పసుపుయొక్క రోగనిరోధకశక్తిని గమనించవచ్చు. 

5. మామిడి తోరణములు : ముఖ్యంగా పండుగ వేళలలో పందిళ్ళకు 
తోరణములుగ కట్టదరు. ఇవి అందము కొరకేగాక ఆరోగ్యంకోసం 
కూడ అవసరం. పచ్చటి ఆకులలోని సతతహరితము గృహములో 
(ప్రాణవాయువునధికము చేయును. 

6. వేపమండలు : మంత్రోచ్చారణార్హము వాడుటలో వాటి Anti-viral 
effect (భూతఘ్న గుణము) గమనించవచ్చు. 

7. వెల్లవేయడం : గోడలకు, ఇళ్ళకు తెల్లసున్నమును కొట్టడంలో, సున్నము 
యొక్క సూక్ష్మజీవుల నాశకశక్తి వెల్లడౌతుంది. 

రి. ఎర్రమట్టి : దీనిని జాబు అని అందురు. దీనిని ఇంటిగోడ అంచు 


లకు రాయడంలో ఎజువు, కాషాయం త్యాగగుణాలకు చిహ్నమని 
గమనించవచ్చు. 


దివ్య Bad ధారణ 


సువాసనగల గంధములు, పుష్పమారికలు, రత్నములు, ఆభరణములు, 
జపమాలలు ధరించిన యెడల వీర్యవృద్ధి, ఆయుర్వృద్ధి, శరీరమునకు బలము, 
పుష్టి మనస్సునకు సంతోషము కలిగించును. అలక్ష్మిని తొలగించును. ఈ 
క్రింది మాలలు - ఉపయోగాలు చూడవచ్చు. 


ఉదా:రుద్రాక్ష ధారణ -- శాంతము, తేజము లభ్యం. 
తులసీమాల ధారణ — భక్తి, వినమత లభ్యం. 
కమలదీజ ధారణ -- పవిత్రత లభ్యం. 
మణీ ధారణ - శరీరఉష్టం క్రమబద్దం. 
భూత ప్రే పిశాచాది బాధలు గ్రహబాధలనుండి తప్పించుకొనుట 
కొరకే ఇంటిలో తులసిచెట్టును పెంచెదరని కొందరిమతము. కిమికీటకా 
దులు, సర్పాలు ఈ తులసీవనం దరికి రావు. 


నవగ్రహముల శాంతికొరకు నవరత్నములు పొదిగిన నగను ధరించుట 


57 


హితము. నవ[గహ శాంతి కొరకు 

ధరింపవలెను. 
సూర్యునకు 
చంద్రుడు 
అంగారకుడు 
బుధుడు 
గురుడు 
శుక్రుడు 
శని 
రాహువు 
కేతువు. 


ఈ [క్రింది విధముగ మణివిశేషములను 


పద్మరాగము 
ముత్యము 
సగడము 
మరకతము 
పుష్పరాగము 
వజము 
నీలము 
గోమేధికము 
వైఢధూర్యము 


బుతువును అనుసరించి ధరించవలసిన పుష్పములు. 


ఆకుకూరలు 


పుష్పములు 

శతపత్రి (పద్మం), కలువ 

సంపంగి, పొగడ 

మొగరి, కుటజము 

మర్రి, 
oO 

గులాబి, గోరింట, 

గన్నేరు మరువం 

పాటలీపుష్పం (కలిగొట్టు) 


2 
Oa 


ఆం (ప్రాధాన 5 


తాజా ఆకుకూరలు తినటంవల్ల కొన్ని ముఖ్యమయిన విటమినులు, ఖని 
జలవణాలు శరీరపోషణకు లభ్యమవడ మే కాకుండా మలబద్దకం పోగొడతాయి. 


ఇది పేదవారికి సులభంగా 

రలు వాడటం అతి ముఖ్యం. 
తోటకూర 
పొన్నగంటి ఆకు 
చుక్కాకు 
చిర్రాకు 


లభ్యమయ్యే దివ్యౌషధం. ఈ [క్రింది ఆకుకూ 


58 


మునగాకు 

బచ్చలాకు 

మెంతాకు 

అవిశాకు 

పాలకూర మొదలగునవి. 


తాంబూల సేవన 
(చరకసంహిత) 


భోజనముచేసిన వెంటనే వృద్దిబొందిన కఫమును శమింపజేయుటకొరశై 
కటు (కారం), BY (చేదు), కషాయ (వగరు) రసయుక్త మైన పోకలు, 
చలువమిరియాలు, 'పచ్చకర్పూరము, లవంగములు, జాజికాయ" అనువానిని 
గాని ఇతర |ద్రవ్యములుగాని తమలపాకులతో చేర్చి మంచి _పరిమళముతో 
కూడిన తాంబూలమును సేవింపవలెను, 


సాధారణంగా తమలపాకులలో God చేర్చెదరు. ఒక వక్క, 5 
ఆకులు, నిష్టావ ప్రమాణము (1 jgrain) సున్నము, అందులో సగము పచ్చ 
కర్పూరము, తక్కోలాలు, లవంగాలు, జాజికాయ ఇవి కలిపి తిన్నచో సర్వ 
దోషములను హరించును. 


తాంబూల సేవనకు యుక్త సమయములు : 


నిద్రనుండి లేచినపుడు 
స్నానానంతరం 

వాంతి అయిన తరువాత 
ప్రభాత సమయమున 
భోజనానంతరం 

రతికాలమందు 

ప్రయాణ సమయమున 

యుద్ద సమయమున 

సభా సమయమున 

వివాహ సమయమున 

యజ్ఞ హోమ దేవకార్యములందు, (గ్రామ (ప్రతిష్టా సమయములందు 
తాంబూల సేవన చేయవలెను. 
ాభములు : 


1. (త్రిదోషశమనము. 


MOR DNA Pw hy 


— 


59 


అగ్నిదీప్తి (ఆకలి కలిగించును). 


కాంతి. 

ముఖవైశద్యం (నోటి ప్రక్షాళన) సుగంధం. 

మనస్సును వికసింపజేయును. 

సంభోగ శక్తిని కలిగించును. 

స్రోతోశ్ళుద్ది (ఆహారనాళము శుద్ది). 

నోరు దంతములు నాసిక కంఠము," నేత్ర సంబంధ వ్యాధులు 
రాకుండ నివారించును. 

ముఖ (ప్రసేకము (నోటిలోజిడ్డు)ను పోగొట్టును. దుర్వాసనను 
తొలగించును, ; 

దవడలయొక్క, దంతములయొక్క మలినమును పోగొట్టి వాటికి 


బలమును చేకూర్చును. 
11. స్వరమునకు మంచిది. 
12. శ్లేష్మరోగహరం. 


0 90౫ రాలా Pw 


— 
=, 


గమనిక : తొలిసారినోట వచ్చిన తాంబూల రసమును (మింగరాదు (విషతు 
ల్యము). మలిసారి రసము విరేచనకారి. తర్వాత కలుగు రసము 
అమృతతుల్యము, చక్కగ శీర్ణము చేయును. రసాయనము. 


దంతధావనము 


దంతధావనార్హము ఉపయోగించు కాష్ట్రము (పుల్ల) యొక్క ఒక చివరను 
బాగ నలియగొట్టగాని నమిలిగాని మెత్తగ, మృదువుగ వుండునట్టు కుంచె 
వలె చేసికొనవలెను. ఇందుకొరకై ఉపయోగించు పుడక కటు (కారము), 
తిక్త (చేదు), కషాయ (వగరు) రస ప్రధానమై యుండవలెను, దాదాపు 
12 అంగుళముల నిడివి కలిగి చిటికిన (వేలంత మందముగ, మృదువుగ, 
వంకరలు లేక యుండవలెను. దంతధావన సమయమున పూర్వాభిముఖుడై, 
ఉత్తరాభిముఖుడై MD, మౌనముగ, నిశ్చలముగ కూర్చొనవలెను. 


దంత ధావనార్హము ఉపయోగించు కొష్ట్రములు: 


1. కరంజ (కానుగ) 

2. కరవీరవేరు (గన్నేరు) వేరు 
3. అర్క (జిల్లేడు వేరు) 

4, ఖదిర (సండ్ర) 


60 


5. వట (మట్టి) 

6. నింబ (వేప) 

7. మధూక (విప్ప). 
విశిష్ట దంతకాష్టములు 


బబ్బూల (తుమ్మ) 
పలాశ (మోదుగ) 
విభీతకీ (తాండ్ర) 
శాల్మలీ (బూరుగ) 
కోవిదార 

పారిబద్ర 

నిర్గుండి (వావిలి) ' 
8. శిగ్రు (మునగ) 


నా రాలా మి లు పలి re 


BY (చేదు) రస ప్రధానములలో వేప, కషాయ, వగరు రస ప్రధా 
నములలో సండ్ర, కటురస (కారం) ప్రధానములలో కానుగ, మధుర రస 
ప్రధానములలో విప్ప దంత ధావనమునకు (శ్రేష్టమైనవి. 


దంత ధావనము నోటియందరలి దుర్గంధమును వైరస్యమును పోగొట్టును. 


నాలుక్క దంతములు, నోరు వీని యందలి దుర్గంధమును తొలగించి రుచిని 
కలిగించును. 


61 


మొక్కలు 
మోక్షమునకు మార్గము 
ఇ గ 


భగవంతుని సృష్టిలోని మొక్కలు, వృక్షాలు పుష్పాలు ఎక్కువ భాగం 
ఆయన సేవకే సృష్టింపబడినాయి. ఆ వన సంపదను ఉపయోగించి ఆయ 
నకు పూజ చేయవచ్చు. వ్రతాలు ఆచరించ వచ్చు. వనాలు పెంచవచ్చు. 
ఏ వని చేయాలన్నా, ఆ మొక్కలు ఏమిటో, ఆ పుష్పాలు ఏమిటో, ఆ 
పవిత్ర వృక్షాలు ఏమిటో, వాటి వుపయోగమేమిటో తెలిసికోవాలి. అందువల్ల 
మొదట వాటిని గురించి తెలిసీకొందాం. 


Agastya 





Sesbania glandifiora, 


Papillioneceae. 


అవిసె ఆకు పిత్తాన్ని కఫాన్ని తగ్గిస్తుంది. దీని కాయలు మంచి సత్తువ, 
ఆకలి కలిగిస్తాయి. ఆకులు, పూలు, కాయలు పులుసులు, వేయింపులు 
చేసికొని తింటారు. పూల రసం కళ్లలో పిండితే చూపు స్పష్టంగా 
కనిపిస్తుంది. బాగా పండిన కాయలు ఒంటి చెంప నొప్పికి, ట్యూమర్లకు 
(గడ్డలకు) వైద్యానికి పనికి వస్తాయి. వ్యవసాయదారులు దేశమంతా దీనిని 
పండిస్తారు. అవిసె Dey అందరికీ ఆహారం. పశువులకు ప్రత్యేక దాణా. 


Amataka 





2. ఆమలకం — ధాత్రి 


నెల్లికాయ, ఉసిరిక Emblica officinalis, 


Euphorbiaceae 


నెల్లికాయల కొమ్మతో బాటు తులసికి పూజు చేస్తారు. ఎండినకాయలు 
వాడి, రక్తస్రావాన్ని, బేదులను, నెత్తురు బేదులను తగ్గిస్తారు. నెల్లికాయ 
రసం తేనెలో కలిపి (త్రాగితే మంచి శక్తిదాయిని. ఈ షర్బత్‌ ఇంకా అనేక 
విధాల మేలు చేస్తుంది. చ్యవన ప్రాశ అనే లేహ్యంలో దీనిని విరివిగా 
ఉపయోగిస్తారు. దీని వూరగాయ రుచి అందరికీ తెలిసిందే. ఉసిరి కాయ 
లలో “సి విటమిను సమృద్దిగా వున్నది. తిరుమల జాబాలి తీర్హంలో (ప్రతి 
సంవత్సరం నెల్లి చెట్టుకు వూజ చేస్తారు. కార్తీక మానంలో ననభోజనం 
ఈ చెట్టుక్రింద చేస్తారు. 


Amla 





చింతకాయ Tamarindus indica, 


Leguminaceac, Caesalpinac. 


ఈ చెట్టును భారత దేశములోని అన్ని ప్రాంతాలలోను Bods. 
ఒకటి, రెండు సంవత్సరాలు నిలువ చేసిన చింతపండు కడుపు, కాలేయం, 
చిన్నపేవులు శుద్ది కావడానికి ఉపయోగపడుతుంది. అందుకే వంటలలో 
వాడతారు. చింతపూల రసం త్రాగితే మొలల రక్తస్రావం తగ్గుతుంది. (క్రీ 
వేంకటేశ్వరస్వామి స్వయంభువు విగ్రహాం ఒక చింత చెట్టుక్రింద పుట్టలో 
దొరికిందని గ్రంథాలలో వ్రాయబడివుంది. 


Amra 
Makanda 





మామిడి చూత Mangifera indica, 


Anacardiaccae. 


18వ నంబరు చూడుము. 


Apamarga 
Uttarani 





5. అపమార — ఉత రేణి 
ఉత రేణి Achyranthus aspera, 


Amarantaceae 


ఇంద్రుడు వృత్తాసురుని చంపిన తరువాత నముచి అనే రాక్షసుని 
చంపడానికి అతనితో కవటస్నేహం చేస్తాడు. నముచి విశ్రాంతి తిసి 
కొంటూవుండగా ఇంద్రుడు అతని తలను ఫేనముతో నరికివేస్తాడు. ఆ 
తెగిన తల “మిత్రద్రోహీ!' అని అరుస్తూ ఇంద్రుని తరుముకొంటుంది. 
దానితో MBAS ఇంద్రుడు .బృహాస్సతిని సంప్రదించి ఒక యాగముచేసి 
నముచి తలబారినుంచి తప్పించుకొంటాడు. 


ఆ యాగమే రాజూయా,యాగంలోని ఒక భాగం. అందులో ఉత్తరేణి 
ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడీ Brnp చేసిన ఇంద్రుడు, నాముచికి 
తరువాత కనబడడు. అలా అపమార్గం పట్టిీచింది కాబస్టే ఈ చెట్టుకు 


67 


అపామార్గ సార్హకనామమయింది. శత్రువులను తప్పుదారి పట్టిస్తుందన్న విశ్వా 
సంతోనే రాజసూయ యాగం చేస్తారు. క్రైత్తీ శ్రోత్రీరీయ సంహితలో శత్రువుల మీద 
విజయానికి ఈ యాగం చేస్తారని చెప్పబడింది. రాజసచేయ సంహితలో 
ఉత్తరేణి - పాపనంహారిణి, రాక్షస _సంహారిణిగా వర్శించబడింది. అధర్వణ 
వేదంలో ఈ చెట్టు శత్రు సంహారిణియేగాక, ఆరోగ్య పరిరక్షిణి అనగా 
జబ్బుల నయకారిణిగా చెప్పబడింది. 





+ 
ఫ్‌ 
ఇది ఎఆనేలలో, ce నేలలో ఎకుడ edd అకుడ hood. 
రు “ oO oO v a YS 7 
Pa 9, హా 
ఉత కరేణ ote the కడుపునొస్ని : అజీరికి మెలల, ఉడుకు Mets, 
— aed ఖ్‌ 
Ld పొంగుకు మంచి మందు, వూజీనీథానంలో దేనిని ప్రముఖంగా 
& 
వి 
వాడుతారు. మొతం wok ప్రభావితం. Bere a2 పీనిక్పుంది 
క 
ఉతశేణి వేరులతో se Pad దిగులు పత్తు Yow me. 
— వా ae = we 


ఉత్తరేణి ఆకుల రసం కడుపు నొప్పికి, అకికాసిక మొలలకు, విదురః 
nm 

గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి. Loa. పూజలకు దీనిని ప్రముఖంగా 

వాడుతారు. మొత్తం శరీరాన్ని (ప్రభావితంచేసే శక్తి దీనికుంది. ఉత్తరేణి 

(వ్రేళ్ళతో పళ్ళుతోమితే చిగుళ్ళు వళ్ళు గట్టిపదును. 


Arjuna 





Terminalia arjuna, 


Combrateceae. 


కఫానికి, పిత్తానికి వాతానికి ఇంకా గుండె జబ్బులకు దీని బెరడును 
వాడడం మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. వ,స్త్రగాయం చేసిన 
దీని బెరడు పొడితో పాలు, చక్కెర కలిపి వాడితే గుండె జబ్బులకు మంచిది. 
తెల్లటి, నున్నని బెరడుతో ఎంతో అందంగా వుండే ఈ చెట్టు మొదలును 
అరణ్యవాస కాలంలో సీతాదేవి కౌగరించుకొన్నదని రామాయణంలో వుంది. 


గడ్డిజాతులలో ఒక రకం తెల్లగడ్డిని కూడ “అర్జున అని పిలుస్తారు. 
దీనిని పితృమేధ లాంటి పితృ కర్మలలో వుపయోగిస్తారు. ఇలాంటి కర్మ 
కొండ జరిపేటప్పుడు అనేక రకాల గడ్డిని చిన్న కట్టలుగా కట్టి అన్ని 

లు ఎ 

దిక్కులలో పెడుతారు. అలా వెడుతూ ఒక మంత్రం ఉచ్చరిస్తారు. “ఓ 
అర్జునా ! నీవు అన్ని ఓషదుల సారమని విజ్ఞులు చెబుతారు. కాబట్టి 
నిన్ను ఇక్కడ వుంచాను. యజ్ఞం కొరకు ఇక్కడుంచిన సంబారాన్నంతా 
ప్రభావితం చేయి.” 


దీనిని బటి పితృకర్మలలో అర్జున వాడకం వల్ల పితృదేవతలు సంతో 
లు జ ల్‌ 
QMO విశ్వసించ బడుతోంది. 


తైత్తరీయ అరణ్యకములో అర్జున జంబుతో పితృమేధయజ్జ్ఞ సంబారా 
లను కప్పివుచ్చాలనివుంది. అథర్వణ వేదంలో అర్జున రెల్లు మహాత్మ్యం 
వర్ణించబడింది. అంతేగాక మంత్రవ్రయోగంలో ఈ గడ్డితో ఏయే ముడులు 
వేయాలో వాటి వుపయోగం కూడ చెప్పబడింది. దీనిని బట్టి చూస్తే 
పితృమేధంలో దీని వువయోగం రాక్ష" చర్యల నరికట్టడానికేనని తోస్తుంది. 
అర్జున జమ్ముతో కప్పబడిన ఆహారం బలవర్థకమవుతుందని కూడ శాస్త్రాలలో 
చెప్పబడింది. 


Arka 





జిలేడు Calotropis gigantia, 
ix] 


Asclepiadaceae. 


అర్క లేదా అర్కుడు అనగా సూర్యుడు. జిల్లేడు చెట్టుకు కూడ 
అదేపేరు. అమిత ఉష్ణం కలిగించు గుణము కలది కావున జిల్లేడు చెట్టుకు 
అర్క పేరు ఎంతో తగివున్నది. అంగీరసాది మునులు ఒక :వాగం చేసి 
తద్వారా స్వర్గము పొందుతారు. స్వర్గానికి పోయే తొందరలో వారి దగ్గర 
వున్న ఘర్మం ఒలికి సమీపాన వున్న ఒక మేక మీద పడుతుంది. ఘర్మం 
wots మహావీర అనేపాత్రలో సలసలకాగుతున్న పాలు పెరుగుల మిశ్రమం. 
మహావేడిగల ఆ ఘర్మం తనమీద పడగానే ఆమేక ఆవేడికి తట్టుకోలేక 
గట్టిగా అరుస్తుంది. అంతమేరకు దాని చర్మం వూడి [క్రింద పడుతుంది. 
అందులోంచి అనగా ఆ పవిత్ర ఘర్మం నుంచి పుట్టినది కనుక దానికి అర్క 
నేరు సహజ సిద్దంగా వుందని శాయణుడు వ్యాఖ్యానించాడు. 


10 


సామాన్యంగా హోమాలు చేసేటప్పుడు జూహూ మొదలగు కొయ్య పని 
ముట్టు వాడుతారు. కానీ మహోగ్ని చయన హోమంలో అంతర్భాగమయిన 
శత రుద్రీయ హోమం చేసేటప్పుడు మాత్రం పై నిబంధనలను (త్రోసి 
HQ) జుహూకు బదులు అర్క వత్రాలను వాడాలని ఆదేశించబడింది. జుహూ 
అనే పనిముట్టును ప్రకృతియాగములో వాడుతారు. వికృతియాగాలన్నీ ప్రకృతి 
ప్రకారం చేయాలని నిబంధన వుంది. 


శతరుద్రీయంలో జిల్లేడు పత్రంతో మేక పాలు పోస్తూ హోమంచేస్తే 
పుత్రపొత్రాది వృద్ది కలుగుతుందని శ్రుతులు చెబుతున్నాయి. జిల్లేడు చెట్టు 
పుట్టుకలో పాల పాత్ర కూడా వుంది కాబట్టి జిల్లేడు ఆకు శతరుద్రీయహో 
మంలో పాలుపోసే ఒక పనిముట్టు అయింది. 


జిల్లేదుకు అర్కపర్లమని గూడ పేరు. పేరును బట్టే ఇది వేడిని కలు 
గజేసే చెట్టు అని తెలిస్తోంది. దీనికి వున్న మందార అనే మరొకపేరు ఇది 
మామూలు రోగహారిణి అని తెలియజేస్తోంది. ఆయుర్వేదంలో ఇది శరీరంలో 
వేడిని పుట్టించి తద్వారా అనేక రోగాలను హరిస్తుందని _ చెప్పబడింది. 


భావప్రకొశికలో జిల్లేడు వాత, కుష్టు కఫములు, కడుపులో బాధలు 
తొలగిస్తుందని చెప్పబడింది. దీనికి విషాన్ని హరించే గుణం కూడవుంది. 


ఇది ఎక్కడ బడితే అక్కడ వెరుగుతూ కనిపించే చెట్టు. దీని వేరు, 
ఆకులు, పూలు మందుగా వాడుతారు. ఈ మొక్కలోని వ్రతిభాగం పనికి 
వస్తుంది. వేరు బెరడు చర్మరోగాలకు, పూలు దగ్గుకు, ఆస్త్మా (ఉబ్బ 
సము)కు, ఆకలి కలగడానికి వాడుతారు. కొద్దిగా వాడితే ఇది దివ్యౌషధం. 
రథ సప్తమినాడు సూర్య భగవానుని సంపీతికొరకు దీని ఆకులు భుజాల 
మీద శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తారు. సూర్యునికి జిల్లేడుకు 
విడదీయరాని అనుబంధం. 


71 


Ashoka 





అశోక Saraca indica. 


Caesalpineac. 


ఇది తోటలలో పెంచబడే పవిత్రమైన చెట్టు. దీని పూలు పొడి చేసి 
మంచి నీళ్లలో కలిపి త్రాగితే నెత్తురు బేదులు తగ్గుతాయి. 

దీనిని అందమైన (స్త్రీ కాలితో తన్నితే పుష్పిస్తుందని నమ్మకము. 
లంకలో రావణుని చెజలో వున్నపుడు సీతాదేవి ఈ చెట్టుక్రింద వసించెనని 
రామాయణములో నుడివినారు. 


భవనముల ముందు పెంచే OBS “Polialthia longifolia”ను అశోక 
హ్‌ 
చెట్టని పొరబాటుగా గుర్తిస్తారు. నిజమైన అశోక Jews (ప్రకాశవంతమైన 
బా. rae e ~ 
అందమైన ఎర్రనిపూలు పూస్తాయి. 


72 


Ashwatha 
Pippala 





9. అశ్వత్ర — పిప్పల 


రావి చెట్టు Ficus riligiosa, 


Urti Caceae 


ఈ వృక్షానికి విప్పల అనేపేరు కూడ వుంది. బుద్దగయలో ఈ చెట్టు 
క్రింద తవన్సు చేసి సిద్దిపొంది గౌతముడు బుద్దుడయినందువల్ల దీనిని 
మహాబోధిగా బౌద్దులు పూజిస్తారు. హిందువులకిది ఎంత పవిత్రమయినదో 
ఆ సంగతి (ప్రత్యేకముగా చెప్పబనిలేదు. రావిచెట్టు, వేపచెట్టు రెంటిని కలిపి 
పెళ్లిచేసి దాంతోపాటు నాగప్రతిష్ణ చేసిన రచ్చబండలు ప్రతి గ్రామంలోనూ 
కనిపిస్తాయి. సంతానం కోసం వీటిచుట్టూ (ప్రదక్షిణలు చేస్తారు. రావిచెట్టు 
స్త్రీమూర్తి. వేవచెట్టు వురుషమూర్తి. నిస్సంతులు వీటి చుట్టూ ప్రదక్షిణలు 
చేస్తే వీటి గాలి తగిలి వారు సంతానవంతులవుతారు. ఆ _ అభిప్రాయం 
సనాతనులే గాక అధునాతనులు ఒప్పుకొంటున్నారు. 


73 


తైత్తిరీయ బ్రాహ్మణంలో ఈ చెట్టుకు 'అశ్వత్త' పేరు రావడానికి రెందు 
కథలున్నాయి. అగ్నిదేవుడు అశ్వం రూపం దాల్చి దేవతలనుంచి దూరంగా 
పారిపోయి ఈ చెట్టులో ఒక సంవత్సరం పాటు దాక్కుంటాడు. గుట్టం 
రూపంలో ఆయన దాక్కున్నాడుగాబట్టి ఈ చెట్టుకు అశ్వత్త అనిపేరు 
వచ్చింది. ఇంకొక కథ ప్రకారం దాక్కున్న వాడు అగ్ని కొదని ప్రజాపతి 
ఆపని చేశాడని వుంది. ఈ రెండు కథలను శాయణుడు కూడ వుదహ 
రించాడు కాబట్టి ఈ చెట్టుకు ఈ పేరు స్థిరపడింది. మహాగ్నిచయనంలో 
ఒక మంతం కూడ అగ్నికి ఆవాసం అశ్వత్తమని రూఢిచేస్తోంది. 


అగ్న్యాధానం కోసం సేకరించే పదునాలుగు సంబారాలలో ఏడు సంబా 

రాలను వృక్షాలనుంచే సేకరిస్తారు. అందులో అశ్వత్తము ఒకటి. యజ్ఞం 

అటి (వ ఇ 

చేయడానికి రావి పుల్లలను సేకరించడం ఇక్కడ నుంచే (ప్రారంభమయిందని 

తెలిస్తోంది. అగ్ని తేజస్సుకు రావిపుల్లలు (ప్రతీక. అగ్నిదేవుడు సంవత్సరం 

పాటు ఈ చెట్టులో గుజ్బం రూపంలో దాక్కున్నందుకే ఈ చెట్టుకు ఆ 
తేజస్సు వచ్చింది. 


అగ్నిని పుట్టించడానికి ఆరణి అనే సాధనాన్ని వాడుతారు. అట 
అశ;త్త కట్తతో చేయబడిందే. అయితే ఆ wf So శమీవృక్షము మీద 
మయి (ర eo 

పెరిగినదయి వుండాలి. vob ‘Popes’ అన్నమాట. woh జమ్మిచెట్టు 

uw oe 

మీద మొలిచిన రావిచెట్టు కట్టును తీసికొని ఆరణి తయారుచేసి అందులో 

అగ్నిని వుత్చన్నంచేస, యజ్ఞం చేస్తారు. అగ్నియొక్క దహనశక్తి వుద్ధ్దృతాన్ని 
శమీచెట్టు Shoe. అందువల్ల శమీవృక్షానికి (ప్రాధాన్యం వచ్చింది. 


హోమానికి బ్రహ్మాదనాన్ని తయారుచేసేటప్పుడు ఆ అన్నం sod 
ట్రడానికి పచ్చిగావున్న మూడు రావి సమిధలు వాడతారు. అగ్నికి ఏడు 
నాలుకలట. అందువల్ల యజ్ఞానికి ఏడురకాల చెట్లునుంచి సమిధలు సేకరి 
స్తారు. అందులో రావి ఒక్కటి అని తెలిసినదే. నృష్ట్యాదిలో విష్ణుమూర్తి 
రావి వత్రం మీద పవళించి కీరసాగరంలో తేలుతూ వున్నట్టు పురాణాలలో 
చెప్పబడింది. కొన్ని చోట్ల వట పత్రం (మట్టీ ఆకు) అని వుంది. అందుకే 
ఆయనను వట పత్రశాయి అని కూడ అన్నారు. మరొక చోట పార్వతీదేవి 
శాపంవల్ల విష్ణువు అశ్వత్తమయినట్టు చెప్పబడింది. 


74 


రావి ఫలములు పక్షులకు పశువులకు మంచి ఆహారం. పంచకూళ్ల కషా 
యంలో దీనిని కలుపుతారు. దీని ఆకులు, బెరడు, మొగ్గలు, జీర్లకారిగా 
పనిచేస్తాయి. వ్రణాలు మాన్సుతాయి. దీని పాలు పాదాలపగుళ్లకు చర్మపగు 
BH పూస్తే అవి నయమవుతాయి. చర్మరోగాలకు సంభోగ రోగాలకు ఇది 
ఎత్తిన గురువు. అన్నిటికీ మించి (స్త్రీ పురుషుల్లో ఉత్పాదన ఉత్తేజన శక్తి 
కలిగిస్తుంది. సంతానం కలుగజేస్తుంది. ఉన్మాదం తగ్గిస్తుంది. అన్నివిధాలా 
వుపయోగపడే ఈ వృక్షం భారత దేశమంతా పెరుగుతుంది. 


10. అతసి 

సీమ అవిశ Linum Vsitissium, 
Papilionaceae. 
దీని పూలు చూచి ఇది మూడు రకాలుగా వుంటుందని చెల్పవచ్చు 
పూలు తెలుపు, ఎరువు మరియు గోధుమ రంగులో వుంటాయి. ముచ్చ 
టగా పుంటాయి. గింజలనుంచి లిన్‌సీడ్‌ ఆయిల్‌ తీస్తారు. ఇది బేదులకు, 
నెత్తురు బేదులకు మందుగా వనికి వస్తుంది. ఈ నూనెను, సున్నపు తేటను 
సమపాళ్లలో వాడి కాలిన గాయాలకు తద్వారా కలిగిన వుండ్లకు పూస్తారు. 

హిస్టీరియాకు, జలుబుకు ఈ చెట్టును కాల్చి పొగ పీల్చడం మంచిది. 


Badari 





11. బదరీ = రేగు 


Zizyphus Jujuba, Rhamnaceae. 


అశ్విని దేవతలు రేగుపండ్లు వాడి ఇంద్రునికి బలం వీర్యం వృద్ది పొందిం 
చినారు. అందువల్ల _ ఇంద్రుడు అందరినీ జయించగలిగాడు. ఈ Sosy 
అశ్వినిదేవతల కెంతో ఇష్టమయినవి. వీర్యాభివృద్దిని కలిగించేవి. ఇంద్రుడు 
వాంతిలోంచి వుద్భవించినది శేగుచెట్టు అని మైత్రాయిణి సంహితాకాఠక 
సంహితాలు తెలుపుతున్నాయి. FISH (బ్రాహ్మణంలో — సోమరనం -- 
తేజస్సు ఈ రెండూ ఇంద్రుని నుంచే వుద్భవించాయని చెప్పబడింది. 


సౌత్రామణి మొదలగు పూజావిధానాలలో రేగు అటుకులు కలిపిన సురను 
ఇంద్రాది దేవతలకు సమర్పిస్తారు. అందువల్ల శుక్లాభివృద్ది కలుగుతుంది. ఇది 
SS, వాయు, పిత్తాలను తగ్గిస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఎండు 
ఫలాలు మంచి జీర్లకారి. మలబద్దకం తొలగిస్తాయి. బెరడు అతిసార వ్యాధిని 
నివారిస్తుంది. దీని వేళ్ల కషాయం జ్వరాన్ని నివారిస్తుంది. లేత ఆకులు 
దంచి కట్టితే గాయాలు పుండ్లు మానుతాయి. దీనిపళ్లు Bob రక్తం శుభ 
పడుతుంది. ఇది భారత దేశమంతా BOA చెట్టు. హిమాలయాలలోని 
బదరీనాధ్‌ క్షేత్రానికి ఈచెట్ల వనం వల్లనే ఆపేరు వచ్చింది. 


ఈ చెట్టు భారత దేశములోని అన్ని (ప్రదేశములలో పెరుగును. దీని 
పళ్ళు రక్తమును శుభ్రపరుచును. తిన్న ఆవోరము బాగుగా జీర్ణమగునట్లు 
చేయును. బెరడు అతిసారచ్యాధిని నివారించును. దీని Grats నీళ్ళలో 
కాచి కషాయమును త్రాగిన జ్వరము నివారణమగును. దీని లేత ఆకులను 
దంచి కట్టిన, గాయాలు, పుండ్లు మానును. 


76 


Bhringarajya 





x 12. భృంగ రాజ పబ 


గుంట కలగర Eclipta prostrata, 


Compositae. 


బురద ప్రదేశాలలో ఈ మొక్క పెరుగును. దీని వేరును ఎండ 
బెట్టి పొడిచేసి ఆ పొడిని పలురకముల చర్మవ్యాధులకును, కాలేయము 
వాపుకు వాడెదరు. బోదకాలు కురుపు నివారణకు, ఈ మొక్క వచ్చి 
ఆకులను నువ్వుల నూనెతో కలిపి పూసిన గుణము కలుగును. పశికర్లకు 
(జాండిస్‌) జ్వ్యరములకు ఈ చెట్ల ఆకుపసరు వాడెదరు. 


77 


011౪8 





మారేడు — త్రిషత్ర Acgle marmelos, 


Rutaceae. 


శ్రీ లక్ష్మీ దేవి తపస్సువల్ల బిల్వవృక్షము పుట్టింది. మైత్రాయిణే sor 
తలో సూర్యరశ్మిలోనుంచి ఈ. చెట్టు పుట్టిందని వుంది. కానీ శతపథ 
బ్రాహ్మణంలో ప్రజాపతి మజ్జిలోనుంచి ఈ చెట్టు వుద్భృవ మొందినదని 
బ్రాయబడివుంది. బ్రహ్మ వర్చస్సు పొందడానికి సూర్యుని మెప్పుకోసం చేసే 
కామ్యయాగంలో చిల్వకొయ్యను యూపముగా (స్తంభముగా) నాటుతారు. 
అశ్వమేధ యాగములో ఇలాంటి యూపములను ఆరింటిని ప్రతిష్టించుత్తారు, 
వీటివల్ల (బ్రహ్మావర్చస్సు వస్తుందని ఇలా చేస్తారు. నిజానికి (బ్రహ్మవర్చస్సుకు 
ఈ మారేడు చెట్టుకు లంకెవుంది. పైగా ఇది లక్ష్మీదేవి తపన్సుతో సిద్దిం 
చింది, “చిల్వనిలయా' అయిన ఆమె ఇందులో నివస్తుందిగాబట్టి దీనికా 


78 


శక్తివుంది. అన్నాద్య కామములు అనుభవించడానికి కూడా ఇది శక్తిని 
కలుగజేస్తుంది. 


ఆటవికుడొకడు ప్రాణాపాయంనుంచి తప్పించుకోవడానికి బిల్వవృక్షాన్ని 
ఎక్కి రాత్రంతా 'మేలుకొనవలసీవచ్చి Des పత్రాలను త్రుంచి వేయగా 
అవి (క్రిందనున్న శివలింగం మీద పడి లింగోద్భవ శివుడు ఆవిర్భవించి 
అది శివరాత్రిగా (ప్రఖ్యాతిగాంచడం అందరూ eis. మారేడు ఫల 
ములు, ఆకులు సాత్విక గుణాన్ని కలిగిస్తాయి. బిల్వ పత్రాలలో అనేక 
రకాలున్నాయి. మూడు, ఐదు, ఏడు, తొమ్మిది ఇలా ఆకులు కలిగిన వృక్షాలు 
మనం చూడవచ్చు. 


ఈ చెట్టు భారత దేశమునందంతటను పెరుగును. ఇది హిందువులకు 
వూజ్యనీయమైనది. ఈ పత్రములు లేనిదే శివపూజ జరుగదు. 


దీని Sot, కాయలు, బెరడు, వ్రేళ్ళు, ఆకులు, పూవులు అన్నియు 
భాషధములకు పనికివచ్చును. అతిసార వ్యాధికి, విరేచనములకు దీని పండ్లు 
చాలా మంచి మందు. ఆయుర్వేదములో వాడు దశమూలములలో దీని 
వేరు ఒక్కటి. మొలలకు యిది మంచి జొషధము. “బిల్వపంచకము” బిల్వ 
రసాయనము, దీని పళ్ళతో తయారు చేసి వాడిన విరేచనములు వెంటనే 
కట్టును. దీని ఆకుల రసము అప్పటి కప్పుడు వాడిన చక్కెర వ్యాధి నివా 
రణకు చాలమంచిది. ఈ చెట్టును ఇంటి ముంగిట వెంచుకొనిన చాలా 
ఆరోగ్యదాయకముగానుండును. 


శ్లో త్రిదళం త్రిగుణాకారం త్రిదేత్రంచ త్రయూయుధం, 
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం | 
శ్లో చిల్వానాం దర్శనం వుణ్యం స్పర్శనం పాపనాశనం 
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం | 
శ్రీ శివకవచస్తోత్రమంత్ర రాజము 


79 


Brahati 





14. బృహతి 


itis a herb common allover indus 
నేల ములక Solanum Indicum, 


Solanaceae 


ఈ చెట్టు బారత దేశమంతటా లభించును. ఆయుర్వేదములోని 
దశమూలములలో ALS ఒకటి. ఇది మూత్రము. సరిగా వచ్చునట్లు 
వేయును, BIS ఉబ్బసమును. నివారించును. 


cough, 


80 


_Champak | 
15. చంపక్‌ 
Michelia rheed., 


Magnoliaceae. 


దక్షిణ భారతదేశములో పెరుగు ఒకరకమైన చంపకము. దీని పూవు 
లను నూనెలో కాచి, తలనొప్పికి కంటి జబ్బులకు వాడెదరు. 


Champaka 





మాను సంపంగి 16. చంపక Michelia champaca, 
Magnoliaceac. 


ఇది భారత దేశములోని సతత హరితారణ్యములలో సహజముగా వెరు 
గును. మంచి సువాసనగల పుష్పములకై దీనిని తోటలలో పెంచెదరు. 


దీని బెరడు కషాయమును Shy నొప్పులకు వాడెదరు. దీని వేరు 
చేదుగానుండి బేది మందుగా _వుపయోగపడుతుంది. (క్రిమి సంహారమునకై 
ఈ చెట్టు ఆకుల రనమును విత్తనములను వాడెదరు. 


ఈ చెట్టు తిరుమల శ్నేత్రములో సమృద్దిగా Bosnd, కొండ నంతయు 
సువాసనభరితముగా చేయుచు యాతత్రికులకాష్టోదము గలుగ జేయుచున్నవి. 


17. ఛాయ 
Aerua Lanata, 
Amarantaceac. 


దక్షిణ భారతమున సామాన్యముగా కనిపించుచుండు, ఈ చెట్టును 
మూత్రము సక్రమముగా వచ్చునట్లు చేయుటకు వాడెదరు. 


18. చూత 
మామిడి Mangifera indica, 


Anacardiaceae. 


ఈ Sok రసం డిప్తీరియా మరియు గొంతు వ్యాధులకు బాగా వని 
చేస్తుంది. గొంతు పూడుక పోతే, ఈ ఆకులు వుడికించి ఆ నీళ్లతో 
తేనె కలిపి త్రాగితే నయమవుతుంది. చిగురాకులు ఎండబెట్టి పొడి చేసి 
కొని వాడితే చక్కెరవ్యాధి (మధుమేహం)కి పనిచేస్తుంది. దీని బంక, కాళ్ల 
పగుళ్లకు పూస్తారు. ప్రతి శుభకార్యానికి గుమ్మాలకు ఈ ఆకులు కట్టు 
తారు. వేసవిలో దీని ఫలాలు అన్నిచోట్లా ప్రముఖంగా అమ్ముడు పోతాయి. 
నాలుగైదు రకాల వూరగాయలు ఈ. కాయలతో చేస్తారు. సుమారు 
3500 సంవత్సరముల నాటిదిగా చెప్పబడే మామిడి చెట్టు ఒకటి కాంచీ 
పురం శ్రీ, ఏకాంబరేశ్వరష్వామి ఆలయం లోపల వుంది. దీని నాలుగు 
కొమ్మలు నాలుగు వేదాలు అంటారు. ఒక్కొక్క కొమ్మ ఒక్కొక రకం 
SoS) కాస్తుంది. అనగా BH, పులుపు, Say, చేదు రుచులుగా వుంటాయి. 
దీని ఫలాలు భుజంచిన నిస్పంతులకు సంతానం కలుగుతున్నట్టుగా ఆలయ 
అర్చకులు చెప్పారు. ఇది వేదకాలం నాటిదని కొందరి మతం. 


Dadima 





దానిమ్మ 19. దాడిమ Punica granatum, 


Lythraceae. 


ఈ Beak BS భారత దేశమంతటా తోటలలోను యిండయం 
ళు Ya mm 


దును పెంచెదరు. దీని పళ్ళు అతిసార వ్యాధిని విరేచనములను నివారించుటకు 
వాడెదరు. 


ఈ పళ్ళతో తయారు చేసిన లేహ్యమును మలేరియా జ్వరము, యితర 
జ్వారములను నివారించుటకు వుపయోగించెదరు. ఇది పిత్తహోరిణి.. దీని 
పూవుల రసమును, గరిక రసమును కలిపి ముక్కలలో నుంచి వచ్చు రక్త 
స్రావమ.ను అరికట్టుటకు వాడెదరు, 


Dattoora 





de ఉమ్మెత్త Datura alba, 


Atropaceae. 


ఈ మొక్క ఉష్ణ ప్రదేశంలో ఎక్కడ పడితే అక్కడ సహజముగా 
వెరుగుచుండును. దీనిలోని వివిధ జాతులను వాటి పూలరంగులు, తెలుపు, 
ఊదాలను బట్టి గుర్తించవచ్చును. దీని ఆకులను, ఉబ్బసము, కోరింత దగ్గు 
నివారణకు వాడెదరు. విత్తనాలను ఉదర కోశ వ్యాధులకు చర్మవ్యాధు 
లకు వుపయోగించెదరు. “కనక అసవ” అను దగ్గులకు వాడే ఆయుర్వేదపు 
మందులో ఈ విత్తనములు ఒక భాగముగా నుండును. కీళ్ళ నొప్పులను 
తగ్గించుటకు ఈ చెట్టు ఆకుల రనమును వాడెదరు. 


Davana 





21. దవనము 


Artmisia pallens, Compositae. 


దక్షిణ భారత దేశములో ఈ మొక్కను విరివిగా పెంచెదరు. ఇతర 
వివరములకు వరుసనెంబరు 49 చూడండి. 


22. దేవదారు 


Cedrus deodarus, Pinaceae. 


చాలా ఎత్తుగా వుండి అందముగా వున్నటువంటి ఈ వృక్షము హ్‌మా 
లయ పర్వతములలో పెరుగుతున్నది. దీని చెక్కనుండి (Turpentine) 


వస్తుంది. దీనిని 'వ్రణములకు చర్మవ్యాధులకు వుపయోగించెదరు. దీని 
బెరడు జ్వరములకు, విరేచనములు కట్టుటకు వాడెదరు. 


23. ధాత్రి 
వివరములకు వరుననెంబరు 2 చూడండి. 


85 


Doorva 





24. దూర్వ — గరిక గడ్డీ 


Cynodon dactylon, 


Graminae. 


ప్రజాపతి శరీరంలోని రోమములనుంచి దూర్వ (ఒక రకమయిన గడ్డి) 
మొలిచిందని జైమనీయ బ్రాహ్మణంలో వర్ణించబడింది. శతపధ బ్రాహ్మణం 
కూడ ఈ విషయం బలపరుస్తోంది. దీని శక్తి మేజిక్‌ లాంటిది. భూమి 
మీద నాటితే (ప్రతి గణువు నుంచి చిగురించి అతి త్వరలోనే అంతటా అల్లు 
కుంటుంది. మట్టితో వెళ్లగించి మృత్తికా స్నానం చేస్తే (దూర్వామంత్రం 
చెబుతూ) పీడకలలు భూత (ప్రేత పిశాచ దర్శనాలు అంతరిస్తాయి. మనసు 
చల్లబడి మానసిక రుగ్మతలు తొలగి పోతాయి. ఈ విషయం తైత్తిరీయ 
ఆరణ్యకంలో వుంది. 


దూర్వ (క్రిమిసంహారిణీ. అంటురోగాలనుంచి కాపాడుతుంది. చర్మరో 
గాలు రక్తపిత్తం, గజ్జి మొదలగు వాటిని నివారించడంలో ఇది అందె వేసిన 
చెయ్యి. దూర్వ అధూర్వమై ఒకప్పుడు rss ప్రాణాలు తిసింది. తిరిగీ 
అతని వెంట్రుకల ద్వారా అతని శరీరంలోనే (ప్రవేగించి అతనిని కాపాడింది. 
అంతటి మహాత్మ్యం కలది కావుననే యజ్ఞ యాగాదులలో దీనిని విశేషంగా 
వాడుతారు. యజ్ఞం చేసేవారి వంశం దూర్వలాగానే విరివిగా, త్వరితంగా 
వ్యాప్తి చెందుతుందని విశ్వాసం. 


ఈ అందమైన గడ్డీ అన్ని ప్రదేశములందు పెరుగుతుంది. దీని రసము 
వాంతులను, విరేచనములు తగ్గించును. రక్తము కారు గాయములకు దీని 
రసమును ఉపయోగించెదరు. దీని వేర్ల కషాయము వూయమేహము (సిఫి 
లిస్‌) వ్యాధిని నివారించును. 


Drona 


Ya 
) 


| 


25. ద్రోణ — తుమ్మి 


Lucas aspera, Labiatae. 


ఈ మొక్క అన్నిచోట్ల పెరుగును. దీని తెల్లని పూలను శివపూజకు 
వువయోగించెదరు. ఈ పూవుల రసమును తేనెతో వాడిన జలుబు, దగ్గు 
నివారణమగును. 


87 


Ganaki 





26. గణకి — కొమంచికాయలు 
Solanum nigrum, Solanaceae. 


ఈ మొక్కలు. భారత దేశమంతటను లభించును. దిని పళ్ళ 
నుండి ఆకులనుండి, కండమునుండి అప్పటికప్పుడు తిసిన రసము గుండె 
జబ్బు, చర్మవ్యాధులకు, మొలల చ్యాధులను నివారించును. ఈ పళ్ళు 
పిల్ల దగ్గులను తగ్గించును. దీని ఆకు కూర లేక రసము త్రిదోష 
హరము. 


27. గండరీక — సామలు 


Panicum dactylum, Graminae. 


దీని DAS గుణములు గరిక గడ్డి గుణముల SES వుండును. 


Girikarnika 
Shankepushga 





28. గిరికర్లిక — శంఖపుష్పము 


Clitoria ternata, Papilionaceae. 


ఈ చెట్టు భారత దేశము అంతట లభించును. దీని వేరు విరేచనకారి 
మరియు మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును. దీని విత్తనములు 
నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు. 


29. ఇరువంతిక — మల్లె 


Jasminum sambac, Oleaceae. 


ఇది ఒకరకమైన మల్లె. సువాసనగల పుష్పములకై ఈ మల్లెను భార 
తదేశమంతటా తోటలలో పెంచెదరు. సుగంధ భరితమైన వూవులనుండి 
సువాసన తైలమును తీయుదురు. ఈ నూనెను దుర్గంధము వచ్చు చెవి, 
ముక్కు వ్యాధులనివారణకు వాడెదరు. ఈ చెట్టు ఆకులను, (వేళ్ళను, 
పూవులను నీరు తగులకుండ నూరి పుండు ఐన వక్రోజములకు వూసిన, 
ఎడతెరపిలేక పాలు ్రవించుట ఆగిపోవును. 


89 


30. we 


Jasminum grandifiorum, Oleaceae. 


సువాసన పూలనిచ్చు ఈ తీగ భారత దేశమందంతట లధించును. 
దీని ఆకుల రసము (త్రాగిన చర్మవ్యాధులు నశించును. దీని ఆకులు 
నమిలిన యెడల నోటిలోని Hot నివారణయగును. సువాసన నిచ్చు దీని 
పుష్పములనుండి తీసిన నూనె శరీరమునకు వూసుకొనిన చల్లదనమునిచ్చును. 


Jambeera 





31. జంబీర - దబ్బకాయ — గజనిమ్మ 
Citrus limonum, Rutaceae. 


ఈ చెట్టును SH TOS తోటలలో పెంచెదరు. దీని పండు యొక్క 
తోలును ఉదరకోశ _వ్యాధులనివారణకు వాడెదరు. ఇది కూరల పులుసుగా 
వాడెదరు. దీని వూరగాయ అజీర్ణవ్యాధిని నివారించును. 


90 


Jamboo 





చ్యసి 


32. జంబు — నేరేడు 


Syzigiuin cumini, Myrtaceae. 


ఈ వృక్షము భారత దేశమందంతటా పెరుగును. దీని పళ్ళ రసము, 
గింజల పొడి మధుమేహవ్యాధికి చాలా (శ్రేష్టము. ఇది మూత్రము లోని 
చక్కెరను తగ్గించి మధుమేహరోగులకు కలుగు అతి దాహమును తగ్గించును. 
దీని మాను చెక్కరసము లేక కషాయము అతి సారము, నీళ్ళ విరేచ 
నములు, జ్వరము. తగ్గించును. దీని కషాయమును పుక్కిలించిన గొంతు 
పుండు నిమ్మళించును. దీని ఆకులను నూరి తేలుకుట్టిన చోట కట్టిన 
బాధ తగ్గును. దీని పళ్ళుతినిన యెడల మూత్ర సంచిలో రాళ్ళుపుట్టుట 
మానును. దీని ఆకుల చూర్లముతో పంద్లుతోముకొనిన పండ్లు గట్టిపడును. 


91 


Jape 





33. జప - మందార లేక దాసాని పుష్పము 
Hibiscus rosasinensis, Malavaceac. 


దీనిని పూలకై తోటలలోను ఇండ్ల ముంగిటను పెంచెదరు. దీని ఆకు 
లకు ఆముదము పూసి వెచ్చ చేసి గడ్డలకి వేసిన మృదువు పరచును. 
నొప్పిని పోగొట్టును. దీని ఆకు పసరును లోపలి కిచ్చిన మూత్ర బడ్డ 
కము పోగొట్టును. దీని వేరు నూరి నువ్వుల నూనెలో కలిపి గచ్చకాయంత 
మోతాదు యిచ్చిన Reo రక్తస్రావము కట్టును. 


దీని పూవులు రెండుమూడు నేతితో వేయించి యిచ్చిన hyo బుతు 
రక్తస్రావము కట్టును. దీని పువ్వులను నలిపి వేను కొరికిన చోట దినము 
నకు రెండుమూడు Arty రుద్దుచుండిన యెడల అది మాని వెంటుకలు 
తిరిగి వచ్చును. దీని పువ్వుల రసమును కొబ్బరినూనెలో సమపాళ్ళలో పోసి 


నీరు యిగురువరకు కాచి తలకు పూసుకొనిన వెంట్రుకలు ఎదుగును, నల్ల 
బడును. 


34. జటధార - పిల్లి తేగలు 
Asparagus racemosus, Liliaceae. 


ఈ తీగ భారత దేశమందలి అన్ని అడవులలో లభించును. దీని వేరు 
అతిసారవ్యాధిని, చర్మవ్యాధులను" నివారించుటకు ఉపయోగించెదరు. దీని 


వేరును పాలలో కాచి త్రాగిన ఆకలి కల్లును: దీని ఆకుల రసము గనేరియా 
వ్యాధినివారణకు ఉపయోగపడును. 


Kadati 





35. కదళి - అరటి 


Musa sapientum, Musaceae 


ఇది చాలా బలవర్షకమైన ఆహారము. మధుమేహవ్యాధి గ్రస్తులు 
పచ్చి అరటికూర తిన్న మంచిది. అరటి చెట్లు భస్మము ఉదరకోశ 
వ్యాధులను తగ్గించును. లేత ఆకులు గాయములపై వేసిన చలువ చేయును. 
దీని పువ్వుల రసమును పెరుగుతో కలిపి త్రాగిన స్త్రీలకు బుతుస్రావము 
తగ్గును. అరటి చెట్ల ప్రాముఖ్యం అందరూ ఎఆిగినదే. చెట్టులో పనికి 
రాని భాగమంటూ ఏదీలేదు. నమస్తకార్యాలకు ఇది ఆలంబనం. శుభానికి 
ఇది చిహ్నం. ఇది కల్పవృక్షంలా వనికి వస్తుంది. 


Kadamba 





36. కదంబ — కదంబము 
Antho cephalus, Cadamba. 
Rubiaceae. 


దీని బెరడును కషాయముచేసి వాడెదరు. దీని 


కాయల రసమును 
పిల్లలకు వాడిన ఉదరకోశ 


వ్యాధులు తగ్గును. దీని పళ్ళరనము జ్వరము 
వచ్చిన వాడెదరు. ఇది దాహమును తగ్గించును. 


37. కల్హార - తామర 
. ‘Nymphea nouchali, Nymphaceae. 


ఇది చెటువులు, కొలనులలో పెరుగును. దీని పూవులు వేడిని తగ్గిం 
చును. .దీని వేర్లను విత్తనములను తినెదరు. 


Kamala 





38. కమలము 


Nelumbium skpeciosum, Nyinphaceae. 


ఇది నీటిలో పెరుగు మొక్క. దీని పువ్వులు మంచి సువాసనకల్షి అంద 
ముగా నుండును. దీని పుష్పములు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, 
పనరికలకు, హృద్రోగములకు ఉపయోగించెదరు. దీని పువ్వుల రసము దగ్గుని 
వారణకు, మూల వ్యాధిగ్రస్తులకును, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు. 
విత్తనములను చర్మ వ్యాధులకు, కుష్టువ్యాధి నివారణకుపయోగించెదరు. దీని 
పూలు, ఆకులు, క్రీగంధముతోకొని ఉసిరికాయల రసముతోగాని నూరి నుది 
టికి రాచిన తలనొప్పి నిమ్మళము అగును. అందరు దేవుళ్లు దీనిని (పేమతో 
ధరిస్తారు. లక్ష్మీదేవి పద్మోద్భవ, పద్మదళాయతాక్షి, పద్మముఖి. పద్మము 
సూర్యునికెంతో ఇష్టమయినది. అతని స్పర్శతో వికసిస్తుంది. వూర్వము 
తిరుమలలో ఎన్నో పద్మాకరములు వున్నట్టు శాసనాలున్నాయి. 


95 


Kanchana 





39. కాంచన — కొండ కసివింద 
Toddalia acculeata, Rutaceae. 


ఈ మొక్క దక్షిణ భారత దేశములో విరివిగా లభించును. మలేరియా 
జ్వురనివారణలో క్వివైను కన్నా యీ మొక్క బాగుగా పనిచేయును. కాయ 


లను వూరగాయచేసి తిందురు. వేర్లబెరడునుండి సువాసన గల నూనెను 
తీసెదరు. 


Kapitha 





40. Sod — వెలగ 


Feronia elephantum, Rutaceae. 


వెలగ పండు (శ్రేష్టమైనది. దీని పచ్చికాయలు బేదులను ఆవుటకు 
ఉపయోగించెదరు. పంచకపిత్త అను మందును - దినిపూవులను, వేర్తను, 
Q గా 
ఆకులను, బెరడును, పళ్ళతోను కలిపి తయారుచేసెదరు. ఈ చెట్టు 
యొక్క వైన చెప్పిన 5 భాగములతో నూనెను తయారు చేసి శరీరాని 
కంతయును రాచుకొందురు. ఇది విఘ్నేశ్వరునికి ఇష్టమయిన పండు. తేనెతో 
కలిపిన వెలగపండు పైత్య నివారిణి. 


Karaveera 





41. కరవీర — గన్నేరు 


Nerium odorum, Apocynaccac. 


జ aM 
అందమైన సువాసన నిచ్చు yes ఈ 


తెల్లటి, ఎరుపు, రంగ... 
కు పనికివచ్చును. 


చెట్టును పెంచెడకు. ఈ పూలు పూజ 
Andy బెరడు, గుండెజబ్బులకును, మూత్రవ్యాధులకును ఉపయోగిం 
Bw. దీనివేరును నూరి గాయములకు, కుష్టువ్యాధి నివారణకు వాడెదరు. 


Kastoorika 





42. కస్తూరిక - కస్తూరిక బెండ 
Hibiscus abelomoschus, Malvaceae. 


ముషదానె అనుపేరుతో పిలువబడు దీని విత్తనములను, జాషధములలో 
పనికివచ్చు నూనెను తయారుచేయుటకు వాడెదరు. దీని విత్తనముల కషా 
యమును; నరాల సంబంధమైన వ్యాధుల నివారణకు ఉపయోగించెదరు 
దీని విత్తనములతో తీసిన గంధమును, పాలతో కలిపి శరీరమునకు రాచుకొన్న 
దురద దబ్బు నివారణమగును. 


Ketaki 





43. కేతకి — మొగలిపువ్వు 


Pandanus Odoratissimus, Pandanaceae. 


ఈ మొక్క, కాలువగట్లుమీద న్వతసిద్దంగా "పెరుగును. మంచి 
సువాసనగల వూలనిస్తుంది. దీనిలో తెల్లపూలనిచ్చేవి, SHH పచ్చ పూలని 
చ్చేవి రెండు రకాలున్నవి. తెల్లపూవులు శ్రావణమాసములో విరివిగాపూస్తాయి. 
చసుపుపచ్చ రకము వూలు మాఘ, ఫాల్లుణమాసాలలో సమృద్దిగా of 
స్తాయి. మంచి సువాసన గలదియును, జౌషధములకు పనికి వచ్చు నూనెను 
ఈ పూవులునుండి తిస్తారు. ఈ నూనెను తలనొప్పి, కీళ్ళనొప్పి, చెవి 
నొప్పి, తగ్గించేందుకు వాడెదరు. వాత, కఫములను నివారించుటకు దీని 
విత్తనాలను ఉపయోగించెదరు. మొగలి రేకుల జడ అంటే పల్లెపడుచులకు 
ప్రాణం. శివలింగం ఆద్యంతములు కనిపెట్టడానికి విష్ణువు (బ్రహ్మ బయలు 
జరగా, (బహ్మకోరికపై మొగలి పూవు, (బ్రహ్మ శివలింగం అంతం చెప్పి, 
శివునికోపానికి గురియై, పూజార్హతను కోల్పోయిన గివపురాణకధ అందరు 
ఎరిగినదే! 


100 


Kovidara 





Say 
44, కోవిదార - ఎజ్జమందార - కాంచన 


Bauhinia, variegata, Leguminosae. 


. ఈ చెట్టు అడవులలో కనిపిస్తుంది. పూతోటలలో సపెంచెదరు. దీని 
బెరడు, Sty, ఆకులు, పూవులు మందులకుపయోగిస్తారు. మొగ్గలను ఎండ 
బెట్టి పొడిచేసి, విరేచనములను తగ్గించుటకును, మొలలను నివారించుటకు 
ఉపయోగిస్తారు. దీని పూవులు, పంచదారతో కలిపి తినిన, కడుపు శుభ్రపడి 
సుఖబేది కల్లును. దీని బెరడు యొక్క కషాయము కడుపులోని పుండ్లను 
తగ్గించుటకును, చర్మవ్యాధులను నివారించుటకును వాడెదరు. 

45. కుముదము - తెల్లతామర — కుముదము 


Nymphaea alba. 


ఇది నీటిలో DOA తెల్లని పూలనిచ్చును. దీనిని అతిసార వ్యాధిని 
నివారించుటకు వాడెదరు. 


101 


46. కుంద - మొల్లలు 
Jasminum pubescens, cseaceae. 


ఇది సముద్రతీర ప్రాంతాలలో పెంచబడే మంచి సువాసనగల పూల 
నిచ్చే మొక్క. దీని ఆకులను వేయించి నీళ్ళతో కలిపి చూర్లముచేసి 
పుండ్లకు రాసిన నివారణము అగును. మందగించిన కంటిచూపును మెరు 
గుపరుచుటకు దీని వేర్లను వాడెదరు. 


Kurantaka 





f 
47. కురంటక — ములుగోరింట 

Barlaria priontis, Acanthaceac. 
ఈ మొక్క సతత హిరితముగావుండి, చిన్నచిన్నముళ్ళతో గూడియుం 
దును. రెండునుండి నాలుగు అడుగుల ఎత్తువరకు ఎదుగును. దీని పూవులు 
గంటాకారముగా నుండి, Boy, ఎరువు, వసువు, నీలము మున్నగు రంగులు 
కలిగియుండును. దీని కొమ్మలను అప్పుడప్పుడు కత్తరించిన ఎల్లప్పుడు మొక్క 

పుష్పభరితముగా నుండును. 


దీని వేరులను మలాముచేసి పుండ్లకు రాచిన నివారణగల్లును. ఆకుల 
రసమును తీసి తేనెతో కలిపి వాడిన పళ్ళలోని రక్తస్రావము ఆగును. 
పళ్ళపాడిలో ఈ మొక్కను వుపయోగిస్తారు. గోరింటాకు గోళ్ల అందం 
ఇనుమడించడానికి కూడ వాడతారు. 


48. కురువాక — ముల్లుగోరింట 
వై నంబరు 47 చూడండి. 


Machi 





49. మాచీ పత్రము -- దవనము 
Artmisia indica, Compositae. 


ఈ మొక్క చల్లటి (ప్రదేశమైన కాక్మీరములోను, నేపాళ దేశమునం 
దును బాగుగా పెరుగును. దీని ఆకులు పూవులు నుండి సువాసన కల్గిన 
నూనెను తీస్తారు. ఈ నూనెను తీసికొన్న ఎడల తిన్న ఆహారము బాగుగా 
జీర్లమగును, ఆకలి పుట్టించును. ఈ నూనెను నరాల జబ్బు, ఉదరకోశవ్యా 
ధులక్కు మనోవైల్యమును, అలసటను నివారించుట కుపయోగిస్తారు. 


50. మాధవీ - మాధవీలత 
Jasminum arborescens, Oleaceae. 


ఈ తీగ దక్షణ భారతదేశములోని ఉష్ణప్రదేశాలలో పెరుగును. దీని 
ఆకుల రసము దగ్గు నివారణకు ఇతర శ్వాసకోశ వ్యాధులను ఉపశమింప 
జేయుటకు వాడెదరు. ఈ పేరు మన కావ్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది. 


103. 


51. మాలతి 
Jasminum angustifolium, Oleaceac. 
ఈ తీగ సముద్రతీర ప్రాంతాలలో బాగుగా “పెరుగును. ఈ తీగకు నక్ష 
త్రాకారములోగల తెల్లటి సువాసనగల వూవులు పూస్తాయి. దీని (వేళ్ళను 


పొడిచేసి పూసిన తామరవ్యాధి నివారణమగును, నూనె చర్మవ్యాధుల నివా 
రణకుపయోగపడును. 


Mallika 





52. మల్లిక 


Jasminum officinale, 01646686. 


ఆహ్లాదకరమైన సువాసనగల తెల్లని పూవులనిచ్చు ఈ మొక్క భారత 
దేశమంతటా పెంచబడుచున్నది. దీని పూలనుండి సువాసన నిచ్చు నూనెను 
తయారు చేసెదరు. పరిమళద్రవ్యాలతో దీనిని ఉపయోగించెదరు. దీని 


నూనెను తలకు రాచుకొనిన తలనొప్పి తగ్గును. దీని కాయలను మాదక 
ద్రవ్యముగా వాడెదరు. 


104 


Mandare 





53. మందార — కోవిదార — కాంచనము 
Bauhinia purpurea, Leguminosae. 


దక్షిణ భారత దేశములో ఈ చెట్టు విస్తారముగా పెరుగును. దీనికి 
అందమైన ఎర్రటి పూలుండును. కావున తోటలలో పెంచెదరు, బాటలకి 
రువైపుల నాపెదరు. దీని బెరడును మూత్రవ్యాధుల నివారణకును, వేర్లు 
ఉదరకోశ వ్యాధులనివారణకును, వాడెదరు. పూవులు సుఖబేది కల్గించుట 
కుపయోగించెదరు. 


54. మరుగ - మరువము 
Origanum marjorana. 


ఈ మొక్క భారత దేశమంతటా వెంచబడుచున్నది. దీని ఆకులనుండి 
సువాసననిచ్చు నూనెను తయారు చేస్తారు. ఆ నూనెను కీళ్ళనొవ్పుల 
నివారణకుపయోగిస్తారు. 


55. మరువక 


SWS నంబరు 54 చూడండి. 


105 


Naga, Nagakeshara, 
Champeya 





56. నాగ, నాగకేసర — చంపేయ 


Mesua ferrea. lyntti ferae. 
ఈ వృక్షము సతత హరితారణ్యములలో, తూర్పు పశ్చిమ కనుమలలో 


పెరుగును... దీని బెరడు కషాయము ఉదరకోశ వ్యాధులు, శ్వాసకోశవ్యా 
ధుల నివారణకుపయోగపడును. దీని సువాసనగల పూలనుండి అత్తరు 
తయారుచేయుదురు. 


106 


Nagavalli 





57. నాగవల్లి - తమలపాకు 


Piper betle, Piperaceae. 


తమలపాకు తీగను తేమగలవేడి ప్రదేశాలలో పెంచెదరు. ఈ 
ఆకులను పూూజచేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో తప్పక 


ఉంచెదరు. తాంబూలములో ఉపయోగిస్తారు. భోజనానంతరము తాంబూల 
సేవనము మన సాంప్రదాయము. 


ఈ ఆకుల రసమును గొంతునొప్పి నివారణకుపయోగిస్తారు. శ్వాసకో 
శవ్యాధుల నివారణకై దీని ఆకులకు నూనెరాసి కొద్దిగా వేడిచేసి ఎదపె 
a యి — 
ఉంచెదరు. దీని తాజా లేత ఆకులకు నేయిరాచి గాయాలకు SHB. 
దీని ఆకుల రసమును చెవిలోపిండిన చెవినొప్పి తగ్గిపోవును. అపస్మారకమును 
నివారించుటకు దీని ఆకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు. 


107 


Nandyavanda 





58. నంద గవంద - నందివర్హ నము 
Tabernaemontana heyneana, Apocynaceac. 


ఈ చెట్లు దక్షిణభారతదేశమంతటా మరియు బెంగాలు రాష్ట్రములోను 
తెల్లటి అందమైన పూలకై పెంచెదరు. దైవవూజకీపూలు పనికి వస్తాయి. 
పంటినొప్పి నివారణకు దీని (వేళ్ళు లేక (వేళ్ళ బెరడును ఉపయోగిస్తారు. 
కంటి జబ్బులను పోగొట్టుటకు ఈ ఆకుల రసమును _ కళ్ళలోపిండెదరు. 
పుండ్ల వల్ల కలుగు నొప్పిని తగ్గించుటకు వుండ్ల మీద కూడ ఈ ఆకు 
రసమును పూస్తారు. ఈ పూవుల రసాన్ని నూనెతో కలిపి కళ్ళ జబ్బులను 
చర్మవ్యాధులను నివారించుటకు వాడెదరు. 


59. నీలోత్సలము — నల్లకలువ 


Nymphaceae lotus. 


నల్లకలువ కమలము నీటిలో పెరుగును. దీని పూవులను వాంతిని, 
దగ్గును, తలతిరుగుటను తగ్గించుటకు వాడెదరు. దీని వువ్వులు మెదడుకు 
సంబంధించిన వ్యాధులకు వాడెదరు. దీని గడ్డలు తినిన యెడల మొలల 


వ్యాధి తగ్గును. దీని పువ్వుల కషాయము గుండె దడను తగ్గించుటకు ఉప 
యోగించెదరు. 


108 


Nimba 





60. నింబ - వేప 


Azadirachta indica, Meliaceae. 


ఈ చెట్టు భారతదేశములోని అన్ని ప్రదేశములలో పెరుగును. దీని 
నేరు బెరడుతో కషాయము చేసి పిల్లలకు (త్రాగించిన కడుపులో వుండు 
యెలిక పాములను, నులిపురుగులను చంపును. దీని పువ్వులను ఆకులను 
మెత్తగా నూరి నుదుటికి పట్టించుకొనిన తలనొప్పి తగ్గును. దీని విత్త 
నములు మేహ వాత నొప్పులను నివారించేందుకు వాడెదరు. మంత్రాలు, 
తంత్రాలు, జాతరలు, పొంగులు, పొంగళ్ళు, పండ్లు తోమడాలు, వేవపిండి, 
వేపచమురు, బంక ఇలా అన్నిటికీ ఇది వుపయోగపడడం, మనకు ఆరో 
గ్యప్రదాయిని కావటం మన అదృష్టం. 


109 


Nirgundi 





61. నిరుండి — నీరువావిరి చెటు 
Nn eo 


Vilex trifolia, Verbenaceac. 


ఈ చెట్టు దక్షిణ హిందుస్తానమున విరివిగా పెరుగును. దీని ఆకులను 
వేడిచేసి కట్టిన మేహవాతములు, వావులు, బెణుకులు తగ్గును. 


62. పద్మ 
Nilumbium speciosum, Nymphaceae. 


వరుస నంబరు 38 చూడుము. 


110 


Palash 





63. పలాష -- మోదుగ 
Butea fronaosa, Legununosae. 


BL చెండునుండి వచ్చు రసమును వుచ్చుకొనిన అతిసారవ్యాధి, నీళ్ళ 
విరేచనములు. తగ్గును... దీని ఆకులు మొటిమలను తగ్గించుటకు పుండ్ల 
నివారణకు వాడెదరు. దీని బెరడు కషాయము దగ్గు పడిశముల నివారణకు 
వాడెదరు. 


il 


Parijata 





Nictanthus artabotris, Oleaceae. 


ఇది మంచి సువాసనతో కూడిన తెల్లని పువ్వులనిచ్చు చిన్న చెట్టు. 
ఈ చెట్టు అక్టోబరు, నవంబరు మాసములో విరివిగా వుష్పించును. ఈ 
పువ్వులు రాత్రియందు వికసించి, ఉదయమునకు రాలిపోయి చెట్టుక్రింద తెల్లని 
తివాచి వఆచినట్టు కనవడును. ఈ వువ్వులులో నుంచి సుగంధ తైలమును 
తయారు చేసెదరు. తాజా ఆకుల రసమును పిల్లలకు బేదిమందుగా వాడె 
దరు. ఇది విశిష్టమయిన పుష్పవృక్షము గాబట్టి, దీనిని స్వర్గలోకమునుండి 
దొంగలించడానికి ప్రయత్నించి శ్రీకృష్ణుడు కష్టాల్లో పడతాడు. దీనివల్లనే 
పారిజాతాపహరణం కథ నడిచింది. 


112 


Patali 





65. పొటలి - కఠిగుటుచెట్లు 
చిం ళం 


Stereospermum suavolens, Bignoniaceae- 


త్రనెలో కలిపి తీసికొనిన ఎక్కిళ్ళు తగ్గును. చీని ard 


118 


Pooga 





66. పూగ — పోక 


Areca catechu, Arecaceae. 


పోక చెట్టు భారత దేశములోని ఉష్మప్రదేశాలయిన. కేరళ కర్నాటక, 
ere రా ప్ర్రములలో పెంచెడరు. దీని కొయలను జీర్షకారిగానుు విరేచన 
కొరిగాను వాడెదరు. ఎండిన SH PA పళ్ళ చిగుళ్ళకు బలమును కలిగించు 
OSS పళ్ళపాడులలో దీనిని వాడెదరు. దీని చేరు యొక్క కషాయమును 
పెదవుల పుండ్ల నిదారణకు వాడెదరు. 
reputed cure tor sore tips, 


114 


Punnaga 





67. పున్నాగ — Psy 


Calophyllum inophyllum, Guttifere. 


ఈ చెట్టు భారతదేశములోని సముద్ర తీరములందు పెరుగును. దీని 
అందమయిన తెల్లటివువ్వులు ఈశ్వరునకు చాలా ప్రీతికరమైనవని నమ్మకము. 
దీని బెరడు యొక్క రసము మంచి విరేచనకారి. దీని విత్తనములనుండి 
లభించు నూనె వాత నొప్పులను హరించును. దీని బెరడును గాయపరచినవుడు 
వచ్చిన బంక గాయములను, (వ్రణములను ఉపశమింపచేయుటకు వాడెదరు. 
దీని విత్తనముల నుండి తీసిన నూనెను దేవాలయములలో వెలిగించు దీప 
ములకు వాడెదరు. ఈ నూనెను పడవలకు పూసిన చెక్క చివికిపోకుండా 
కొపాడును. 


115 


Seventika 





68. సేవంతిక - చామంతి 
Chrysanthemum indieca, Compositae. 


చామంతిని SHH వచ్చ, తెల్లటి వువ్వుల కొరకు తోటలలో Bod 
దరు. ఈ పుష్పాలు మంచి సువాసనకలిగి దేవవూజకు ఉపయోగపడును. 
దీని వేళ్ళను గనేరియా వ్యాధినివారించుటకు వాడెదరు. 

The root is used in 8000౧10093. 


116 


Shami 





yp 
69. శమి - జమ్మిచెట్టు 
ee 


Acacia spicigera, Leguminosae. 


(ప్రజాపతి నమస్తాన్నీ YRWL, అందులో భాగంగా అగ్నిని కూడ 
సృష్టించాడు. అగ్నిని నృష్టించగానే అది తన ప్రభావాన్ని చూపించసా 
గింది. తనను సృష్టించిన (ప్రజాపతినే కాల్చసాగింది. దాంతో భయపడిన 
అతను పచ్చని చెట్టు కొమ్మలతో దానిని కొట్టి ఆర్చివేయగలిగాడు. అలా 
అగ్నిని శమింపచేయడానికి వువయోగవడిన ఆ వృక్షము FASE మయింది. 
ఈ కధ మైత్రియ సంహిత, శతపథ బ్రాహ్మణం, కథక సంహిత, Sogo 
కధాసంహితలలో వుంది. 


ఈ FINDS So అన్నిచోట్లా ముఖ్యంగా అడవులలో కొండవాలులలో 
వెరుగుతుంది. దీనికి ముళ్లు వుండటం వల్ల కంపలాగ కనిపిస్తుంది. అగ్న్యాధా 
ములొ సంచారంగా, మహాగ్నిచయనంలో సమిధగా దీనికి ప్రాముఖ్యం వుంది. 


శమి అన్నిరకాల చెడు ప్రభావాలను తొలగద్రోసి శుభాలను కలిగిస్తుంది. 
(ప్రశాంతతను చేకూరుస్తుంది. శరీరంలోని అధిక వృష్టాన్ని తగ్గిస్తుంది. జఠ 
రాగ్నిని రగిల్చి జీర్ణశక్తిని వృద్ది పరుస్తుంది. 

హిందువులు దీనిని పవ్మిత్రమైన చెట్టుగా పూజిస్తారు. | శ్రీరామచంద్రుడు 
రావణునితో యుద్ధము చేయుటకు ముందు Fo వృక్షమును పూజించెనట. 
అరణ్యవాససమయములో పాండవులు వారి ఆయుధములను మూటకట్టి 
జమ్మిచెట్టు వై ఉంచిరి. దీని బెరడు కషాయమును దగ్గు ఉబ్బసవ్యాధుల 
నివారణకు ఉపయోగించెదరు. (|? 


Shatapatre 
70. శతపత్ర = తొమర 
Nymphea pubescens, Nymphaceae. 


తామర భారత దేశములోని చెజువులలోను, కొలనులలోను పెరుగును. 
దీని వేళ్ళు కషాయమును రక్తపేత్స వ్యాధులకు వాడెదరు. 


Shreegandha 





71. శ్రీ. గంధము 
Santalum album, Santalaceae. 


ఎల్లప్పుడు పచ్చగానుండు అందమైన ఈ చెట్టు కర్నాటక తమిళనాడు 
రాష్ట్రములలో విరివిగా పెరుగును. పవిత్రమైన తిరుమలలో కూడా ఈ 
చెట్టు పెరుగును. దీని చేవ కలిగిన చెక్క టన్నుకు లక్ష రూపాయలకు 
పైగా విలువచేయును. ఈ కొయ్య రాతిమీద అరగదీసి గంధమును చర్మ 
వ్యాధులకు చమటకాయలను తగ్గించుటకు వాడెదరు. (క్రీ, గంధము నూనె 
గనేరియా వ్యాధి నివారణకు వాడెదరు. (శ్రీ, గంధపు నూనె ఒక పాలు, 
రెండు పాళ్ళు ఆవనూనె కలిపి మొటిమలకు పూసిన అవి తగ్గిపోవును. ఇది 
మంచి సువాసన గలది. 


118 


Sindhuvara 
"72. సింధువార - వావిలి 


Vitex negundo, Verbenaceae. 

దీని ఆకులు వాత నంభంధ మైన నొప్పులకును శరీరము DA వావులను 

తగ్గించుటకు వాడెదరు. దీని ఆకులను తలగడ (8085 వుంచి పడుకొనిన 

తలనొప్పి తగ్గును. దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వురమును, కాలేయవు 

వ్యాధులను, గుండె జబ్బులను నివారించుటకు వాడెదరు. ఈ కొమ్మలను 
కొడవలి పిరులకు విశేషంగా వాడుతారు. 


Sugendharaja 





73. సుగంధ రాజా — లిల్లి 


Polianthus tuberosa, Amaryllidaceae. 
ఈ చెట్టు యొక్క అందమైన సుగంధ భరితమైన పువ్వులకోసమై 


తోటలలో పెంచెదరు. దీని పువ్వులను గనేరియా వ్యాధినివారణకు ఉప 
యోగించెదరు. దీని పువ్వులను వసువు, వెన్నతో కలిపి మెత్తగా నూరి 


మొటిమల నివారణకు వాడెదరు. 


119 


_Surabhi . 
74. సురభి లేక కటక - చిల్ల 


Strychnos potatorum, Logonaceae. 


దక్షిణ మరియు మధ్య భారత దేశపుటడవులలో విరివిగా పెరుగును. 
మురికి నీటిని శుభ్రవరచుటకు చిల్ల గిండెలను వాడెదరు. చిల్ల గింజలు 
అతిసార వ్యాధి నివారణకు వాడెదరు. 


Suragi 





75. సురగి 


Ochrocarpus longifolius, Guttiferae. 

ఈ చెట్టు పశ్చిమ సముద్ర తీర ప్రాంతములో కెనరా నుండి కొంకణము 

వరకు పెరుగును. దీని పూవులు మంచి సువాసన కలిగివుండి పూజకు 

ఉపయోగించెదరు. దీని పూవులను సుగంధ తైలములు తయారు చేయుటకు 
వాడెదరు. దీని పండ్లు తినుటకు పనికి వచ్చును. 


astringent, They are used as fragrant adjuncts to decoctions 
and medicated oils. Fruit is edible, 


120 


76. సురవున్నాగ -- రుద్రాక్ష 


Elaeocarpus Ganitrus. 


ఈ అందమైన Tey బాటలకిరువైవుల, తోటలలోను పెంచెదరు. ఈ 
చెట్టు  తెల్లనివూలగుత్తులతో అందముగా కన్పించును. దీని విత్తనములు 


రుద్రాక్షలుగా వాడెదరు. దీని కాయలను వాత రోగములు నివారించుటకు 
వాడెదరు. 


77. శ్వేత దూర్వా 


Panicum dactulum, Graminae. 


వరున నంబరు 27 చూడుడు. 
78. శ్వేత అర్క = తెల్లజిల్లేదు 


Calotropis procera. 


ఈ చెట్టు భారత దేశములోని బీడు భూములందు పెరుగుచుండును. 
దీని పూలు తెల్లగా నుండును. దీని వేర్ణయొక్క బెరడు చర్మవ్యాధుల 


నరికట్టుటకు పనికి వచ్చును. దీని పూవులను ఉబ్బస రోగ నివారణకు 
దగుల ఉపశమనమునకు వాడెదరు. 


121 


‘Tamal 





79. తమాల — చాల్చిన చెక్క 


Cinnamomum zeylinicum, Lauraceae. 
ఈ చెట్లు ఉష్ణ ప్రాంతపుటడవులలో పెరుగును. దీని ఆకులను 
సుగంధ (దవ్యములుగా వాడెదరు. దీని ఆకుల నుంచి తీసిన నూనెను పిండి 


వంటలలో మంచి సువాసన వచ్చుటకు వాడెదరు. నూనె పంటి నొప్పులకు 
వాడెదరు. 


Tila 





Sesmum indecum, Pedaliaeae. 


తిల నుంచే తైలం వస్తుంది. పదం కూడ అలానే వుదృవించింది. 
ఈ తిలలు అనగా నూవులు తెలుపు నలుపులలో వుంటాయి. 


ప్రజాపతి ద్వాదశాహ [క్రతువులు చేసి అమితంగా ధనరాశులు పొందాడు. 
అవిచూసి ఆ యజ్ఞం చేసిన బుతువుల అధిపతులు అందులో భాగం కోరి 
నారు. అందుకు సమ్మతించి ప్రజాపతి పంచిన భాగాలలో, శిశిర బుతువు 
భాగానికి తిలలు వచ్చాయి. Goo పాప SWS శక్తివుంది. అందువల్ల 
దీనిని యజ్ఞ యాగాదులు, పిండప్రదానము, తర్పణ క్రియలలో వాడుతారు. 
శని దోషం కలవారు నవగ్రహాలలోని శనిని పూజించి నూవుల నూనెతో 
దీపారాధన చేసి నువ్వుల దానం చేస్తారు. ఆ విధంగా వారికి ఆ దోషం 
తొలుగుతుంది. 

నువ్వుల నుండి నూనె తీయుదురు. కూరలతో వాడెదరు. దీని నూనె 
పుళ్ళకు పూసిన ఉపశమనము కలుగును. నువ్వులతో బెల్లము కలిపీ చరి 
మిడి చేయుదురు. దీనిని తినిన మంచి వుష్ణము కలిగించును. నువ్వులు 
అతిసార వ్యాధిని మొలలను తగ్గించుటకు వాడెదరు. 


123 


Tulasi 





81. తులసీ 


Ocimum sanctuin Labiatae. 


“తులసీకాననం యత్ర యత్ర పద్మవనాని చ| 
సాలగ్రామ శిలాయత్ర తత్ర సన్నిహితో హరిః 
తులస్యారోపితా సికాదృష్టా సృష్టా చ పాలితా! 
ఆరోపితా ప్రయత్నేన చతుర్వర్గ ఫలప్రదం” 
యన్మూలే సర్వతిర్జాన్మి యన్మధ్యే సర్వదేవతా, 
BEA, సర్వవేదేషు, తులసీత్వం నమామ్యహం, 


ఈ చెట్టు చాలా పవిత్రమైనదిగా హిందువులు వారి ఇండ్లయందు దేవా 
లఅయములందు దీనిని పెంచెదరు. దీని ఆకుల రసము జ్వరమును. తగ్గిం 
చును. రక్తస్రావమును, ఆతిసారమును తగ్గించును. వాంతులను ఆపును, 


124 


ప్రేవులలో నున్న పురుగులను చంపును. దీని విత్తనములు ఆవుపాలతో 
కలిపి (త్రాగించిన వాంతులు తగ్గును. ఆకులను నిమ్మ రసములో కలిపి 
చర్మవ్యాధులను అరికట్టుటకు వాడెదరు. తులసి వనములో తరచు తిరుగు 
చుండిన శరీరారోగ్యము వృద్ది పొందుటయేగాక అనేక రోగములను రానీయక 
శమింపడేయును. తులసీ తీర్థం కఫం తొలగించి గొంతును బాగుచేయును. 


Udumbara 





82. ఉదుంబర — మేడి-అత్తి 


Ficus glomerata, Moraceae. 


అత్తి చెట్టు అన్నిచోట్లా కనబడుతుంది. అత్రిపళ్లు అత్తినీరా అత్తి 
పాలు, ఆకులు, బెరడు అన్నీ వువయోగపడుతాయి. యజ్ఞ యాగాదులలో 
అశ్వ్యత్థమునకు, శమీవృక్షమునకు ఎంత ప్రాధాన్యత వుందో ఉదుంబర అని 
పిలువబడే ఈ అత్తిచెట్టుకు అంతే ప్రాధాన్యత వుంది. దేవాలయాలు మర 
30; చేసి సంప్రోక్షణ జరిగేవరకు అసలు దేవున్ని బాలరూఫంలో అత్తి 
కొయ్యతో చెక్కి బాలాలయంలో పూజిస్తారు. కాంచీవురంలో నున్న వరదరా 
జపేరుమాళ్‌ (చిన్నకంచి లేదా విష్ణుకంచి) ప్రస్తుత విగ్రహమూర్తికి మునుపు 
“అత్తి S655’ అనే వేరుతో ఆస్థానంలో అత్తికొయ్యతో చేసిన వరదరాజ 
స్వామిని పూజించేవారు. ఇవ్పుడాస్వామి ఆనందనరన్సులో నిక్షివ్రంచేయబడి 
ప్రతి 60 సం|| (ప్రస్తుతం 40 సం||) ఒకసారి వెలుపలికి తీసుకరాబడి 
అందరికీ దర్శనం కలుగజేస్తారు. wots జీవిత కాలంలో ఒక దర్శనం అన్న 
మాట. 


దేవతలు ఒకచోట చేరి హవ్యమును (దేవతలకీయబడిన అన్న సారము) 
వంచుకొంటో వుండగా కొంత భాగం నేలమీద నడి అందులో నుంచి 
వుద్భవించింది ఒక చెట్టు. ఆదే ఉదుంబర అనగా అత్తిచెట్టు అన్న 
సారంలో నుంచి వుట్టినదిగాన అది ఏవుగా పెరిగి మహావృక్షనుయింది. అందు 
వల్లే దానికి ఉదుంబర అనే పేరు వచ్చింది. 


యజ్ఞయాగాదులలో కొమ్మలు, కొయ్యలు, యూపములు (యజ్ఞ sw 
వును కట్టే స్తంభము), కుర్చీలు, కొయ్యగరిశులు ఇలా అన్నిటికీ అత్త్‌ికొయ్యను 
వాడటం గమనించ దగ్గ విశేషం. అత్తి చెట్టు వీరతా (నికీ బలానికి సంకేతం. 


అగ్న్యాధానము కొరకు సేకరించు ఏడు వృక్ష సంభారములలో అత్తి 
ఒకటి. ఒకానొకప్పుడు సరస్వతి దేవి దేవతలనుంచి విడిపోయి ఈ stro 
బర వృక్షములో దాక్కొన్నదట. అందు వల్ల యజ్జకాలములో ఈ అత్తి 
దండం ధరించిన బుత్విక్కులకు వాగ్దాటికి అంతుండదు. దీనికి అగ్నిని 
శాంత పంచు గుణము కలదు. అందు వలననే శవ దహనం తరువాత 
అస్టికలు ఏరడానికి ముందు దీనితో నీటిని పాలను అస్టికల మీద చల్లు 
తారు. యజ్ఞం కోసం వాడే ఏడు సమిధలలో అత్తి ఒకటి. పితృ మేధంలో 
శవాన్నివుంచడానికి అత్తి బల్లను వాడుతారు. ఇలా యజుర్వేదంలో దీని 
వుపయోగాలు అనల్పంగా చెప్పబడినాయి. 


ఈ వృక్షము దత్తాత్రేయుని నివానమని నమ్మిక. దీని బెరడు ఆకులు, 
కాయలు అతిసార వ్యాధిని నివారించుటకు వాడెదరు. దీని కాయలు చెట్టు 
మొదలు నుండి తీసిన రసము మధుమేహ వ్యాధిని నివారించుటకు వాడె 
దరు. దీని విత్తనముల పొడిని తేనెతో కలిపి మధుమేహవ్యాధినివారణకు 
వాడెదరు. దీని బెరడు పుళ్ళకు పైవూతగా వాడిన పుళ్ళలోని విషమును 
హరించి నయము చేయును. దీని (వ్రేళశ్ళరనేము వావులను తగ్గించుటకు 
పైపూతగా వాడెదరు. 


126 


Unmetta 





83. ఉన్మత్త — వెర్రి కుసుమ - బలు రక్కసి 
Argemone mexicana, Papavaraceae. 


ఇది సాధారణముగా బాటల Sond మరియు పొలములలో లభించును. 
దీని రనము మరియు విత్తనములు, (వేళ్ళు మలేరియా జ్వరనివారణక్కు పచ్చ 
కామెర్లకు వాడెదరు. విత్తనములు మరియు నూనె ఉబ్బస వ్యాధి నివా 
రణకుపయోగవడును. గింజలు వసువుతో నూరి గజ్జికి పూసిన ఆ తీట 
నయమగును. 


84. ఉత్పల 


వరున నెం. 38 చూడండి. 


( for 6618110 reter 31, NO. 38 } 


127 





85. వకుళ - పొగడ 
Mimosope elengi, Sapotaceze. 
ఈ అందమైన వృక్షము, పశ్చిమ కనుమలలో విస్తారముగా పెరుగును. 


దీని సువాసనగల _ వుష్పములకై తోటలలో పెంచెదరు. దీని వూలనుండి 
సుగంధ తైలమును తీయుదురు. దీని విత్తనములు wp విరేచనమునకు 


వాడెదరు. దీని పళ్ళతో, పూలతో మలాము తయారు చేసి వ్రణములు 
నయము చేయుటకు వాడెదరు. 


Vata 





86. వట — Soo) 


Ficus bengalensis, Moraceae. 


ఈ వృక్షము భారత దేశమంతటా పెరుగును. దీని పాలు గాయములను 
కీళ్ళనొప్పులను తగ్గించుటకు వాడెదరు. దీని ఊడల చివర్లను వాంతుల నివా 
రణకు వాడెదరు. దీని బెరడును మధుమేహవ్యాధి నివారణకు వాడెదరు. 
దీని లేత కొమ్మలను పళ్ళుతోముటకు ఉపయోగించెదరు. అనంతపురంజిల్లా 
లోని “గూటి బయలు” అను (గ్రామమున (ప్రపంచములో నంతటికి పెద్దదైన 
మజ్జి వృక్షముగలదు. దీనిని తిమ్మమ్మ మట్టిమాను అంటారు. 


120 


Venu 





87. వేణు 


Ochlanda rheedi, Graminae. 


వెదురుకు మరో పేరు వేణు. వెదురుతో తయారుచేయబడిందే కాబట్టి 
పీల్లన్మగోవికి వేణువు లేదా మురళి అని పేరు. 


దేవతల మీద కోపగించిన అగ్ని ఒకసారి వెదురుబొంగులోని ఖాలీ ప్రదే 
శంలో దాక్కొన్నాడు. అందువల్ల అతనికి తేజన్సు వచ్చింది. వీర్యాభివృద్ది 
కలిగింది. ఈ కారణంతో అన్ని యజ్ఞయాగాదులలో వెదురును విశేషంగా 
వాడుతారు. 122 నెంబరు కూడ చూడుము. 


ఈ రకమైన వెదురు సతత హరితారణ్యములలో పెరుగును. దీని 
నుండియే పిల్లనగ్రోవులను తయారు చేయుదురు. దీని లేత ఆకుల రసమును 
తీసుకొనిన జీర్లవృద్ది కలుగును. 

88. విష్ణుక్రాంతి 
Evolulus alsinoides, Convalvulaceae. 
ప్రకృతి సిద్దముగా దక్షిణ భారతదేశమున పెరుగును. ఈ చెట్టు 
ఆకులు, కాండము కొమ్మలు అన్నిటినీ కషాయముచేసి వాడిన జ్ఞాపక శక్తి 
పెరుగును. జ్వరములను తగ్గించును. నరాల బలహీనతను తగ్గించును. 
130 


89. wong -- అడవి మామిడి 


Spondias mangifera. 


ఇది భారత దేశములోని అన్ని అడవులలో "పెరుగును. వేసవి కాల 
ములో ఆకులు రాలియుండినపుడు పుష్పములు పూయును. దీని పళ్ళు 
తినుటకు వనికి వచ్చును. పచ్చళ్ళకు కూడా పనికివచ్చును. దీని ఆకులు, 
బెరడు అతిసార వ్యాధిని తగ్గించుటకు వాడెదరు. దీని ఆకుల రసమును 
చెవినొప్పి నివారణకుపయోగించెదరు. దీని చెక్క యొక్క కషాయము గనే 
రియా వ్యాధి నివారణకు వాడెదరు. దీని పళ్ళు తినిన యెడల వ్రణములు 
నివారణయగును. 


Ankola 





90. అంకోలా — ఊడగ 


Alangium lamarki, Alangiaceae. 


దక్షిణ భారతదేశములోని అడవులలో ఈ చెట్టు పెరుగును. దీనిని 
(వేళ్ళయొక్క బెరడు పలు రకములైన విషములను హరించును. దీని (వేళ్ళ 
బెరడు గంజినీళ్ళతోను కొద్దిపాటి తేనెతోను కలిపి యిచ్చిన అతిసారవ్యాధి 
నివారణఅగును. దీని వేర్లకషాయమును నేతిలో రంగరించి కుక్క కాటుకు 


181 


యిచ్చెదరు. కీళ్ళ నొప్పులు పోగొట్టుటకు దీని వేర్ల బెరడునుంచి తీసిన 
నూనెను వైవూతగా వాడెదరు. దీని వళ్ళు చల్లదనమును కల్పించును. 
మరియు మంచి బలవర్హకము. 


91. దర్భ 


Saccharum spontaneum, Graminae. 


ఇది ఒక దినితో తయారుచేసిన బావలను వూజచేయునపుడుపయోగిం 
చెదరు. దీని BW మూత్ర వ్యాధుల నివారణకు వాడెదరు. కాలిన చర్మము 
పైగూడ పూతగా వాడెదరు. 


92. హింతాళ — ఈత 


Phoenix paludosa, Palmaeceae. 


ఈ My సాధారణముగా చక్షిణ భారత దేశమందు బెంగాల్‌ నందు 
పెరుగును. ఈత చెట్టునుండి తీసిన ‘Sor’ దాహమును తగ్గించును. పైత్య 
(ప్రకోపమును తగ్గించును. 


93. కక్కొల 


Luvanga scandens, Rutaceae 


ఇది సతత హరితారణ్యములలో పెరుగు తీగ. దీని పళ్ళు మందుల 
కుపయోగించు నూనెల తయారు చేయుటకుపయోగించెదరు. ఈ నూనెను 
తేలు కుట్టినపుడు బాధ, వుపశమనమునకు వాడెదరు. 


94. $55 — ముష్మి 


Strychnos nuxvomica, Logomaceac. 


ముష్టిగింజల చూర్లము నరాల జబ్బులకు, షక్షనాత జబ్బు నివారిం 
చుటకు వాడెదరు. దీని పచ్చి బెరడు కొద్దిగా వాడిన కలరా వ్యాధి 
తత్సంబంధమైన అతిసారవ్యాధి నివారణయగును. ఎలుక కాట్లులోని విష 
మును హరించుటకు ముష్మీ విత్తనములను దంచి లేహ్యముగా వాడెదరు. 


Karnikara 


95. కర్షికార 
Pterospermum acerifolium, 


Sterculiaceae. 


ఈ వృక్షము పశ్చిమ కనుమలలో సతత హరితారణ్యములో పెరుగును. 
పసుపురంగులో సువాసనలు వెదజల్లు దీని పుష్పములను తెల్లబట్టకు వాడె 
దరు. మరియు అమ్మవారి మచ్చలకు పూత మందుగా వాడెదరు. 


Khadira (Khair) 





96. ఖదిర — సండ్ర 


Acacia catechu, Leguminosae. 
యజ్ఞ మంత్రాలలో Sg వుచ్చరించునది వషట్కారము. దాని అధి 
చేవత కూడ వషట్కారము. ఒకసారి ఈ వషట్కార దేవత గాయత్రిదేవిని 
తల నరికింది. అప్పుడామె తలనుంచి ఒకరకమయిన ద్రవము (స్రవించి నేలమీ 
BSE అందులోనుంచి ఖదిరవృక్షము మొలిచింది. కానీ శత పథ బ్రాహ్మ 


133 


ణంలో ప్రజాపతి ఎముకలనుంచి ఈ చెట్టు వుదృవించిందని పేర్కొనబడినది. 
అందువల్ల నేమో ఈ చెట్టుకు ఆ గట్టి తనము అబ్బింది. 


యజ్ఞ యాగాదులలో ఈ చెట్టుకు అమిత (ప్రాధాన్యం వుంది. ఇది 
గాయత్రీదేవి తలకు యజ్ఞాలకు అనుసంధానం చేస్తుంది. 

ఈ చెట్టు భారతదేశవు అన్ని అడవులలోను పెరుగును. దీని చెక్క 
కషాయముతో కత్‌ను తయారుచేసెదరు. దీనిని తాంబులములో వాడెదరు. 


కత్‌ను కొద్దిపాటి మోతాదులో జాజికాయతో దాల్చిన చెక్క తోను కలిపి 
వాడిన యెడల పళ్ళనొప్పులు తగ్గును. 


97. కృష్ణ - మిరియాలు 
Piper longum, Piperaceal. 


మిరియాల తీగలను కాఫీతోటలలో పెంచెదరు. మిరియాలపాొడిని తేనెలో 
కలిపి యిచ్చిన ఉబ్బస వ్యాధి మరియు ఎక్కిళ్ళవ్యాధి తగ్గును. మిరియాలను 
సుగంధ (ద్రవ్యముగా, కషాయములలో వాడెదరు 


184 


Kritamale 





98. కృతమాల — Se 


Cassia fistula, Leguminosae. 


ఈ చెట్లు భారత దేశములో అంతటా పెరుగును. వేసవి కాలములో 
చెట్టు బంగారు రంగు వూలతో ఎంతో అందముగా కనబడును. దీని కాయల 
గుజ్జు మలబద్దకమును పోగొట్టును. దీని గుజ్జును కొద్దిగా చింతపండుతో 
గూడా కలిపి రాత్రి వడుకొను నవుడు తీసికొనిన సుఖవిరేచనమగును. దీని 
పూల కషాయమును గూడ కడుపు నొప్పి తగ్గించుటకు వాడెదరు. దీని 
వేర్లు హృద్రోగనివారణకువయోగించును. 


Kutaje 





99. కుటజ — పాలకొడిసె 
Holarrhena antidysentrica, Apocynaceac. 
ఇది భారత దేశములో అంతటను సాధారణముగా పెరుగు మొక్క. 
దీని వేర్ల యొక్క బెరడు అమీబియాసిస్‌లో వాడెదరు. దీని కషాయమును 
మారేడు కాయలతో కలిపి వాడిన యెడల చీము నెత్తురు విరేచనములు 
తగ్గును. పంటినొప్పిని తగ్గించుటకు దీని బెరడు యొక్క వేడి కషాయ 
మును HHO BRB. 


186 


Lakucha 





100. లకూచ — కమ్మరేగు 


Artocarpus lakoocha, Moraceae. 

ఈ వృక్షము SHH ప్రాంతపు అడవులలో దక్షిణ భారతదేశమందు 
అస్సాం బెంగాల్‌ రాష్ట్రములో విరివిగా పెరుగును. దీనిని పళ్ళ తోట 
లలో గూడా Dodds. దీని పళ్ళను పచ్చిగా గొని ఊరగాయ గాని వేసి 
తినెదరు. దీని విత్తనములను విరేచనకారిగా వాడెదరు, 


187 


Lavanga 


101. లవంగ — లవంగము 
Syzigium Caryophllata, Myrtaceae. 
ఈ చెట్టు నేరేడు జాతికి చెందినది. దక్షిణ భారత దేశములో ముఖ్య 
ముగా పశ్చిమ. కనుమలలో పెరుగును. లనంగమును సుగంధ ద్రవ్యముగా 
వాడెదరు. లవంగమును చప్పరించిన వాంతులు తగ్గును. కడువులోని వికా 
రము తగ్గును. అవంగపు నూనె వంటి నొప్పుల నివారణకు వాడెదరు. 


Madhuka 





102. sary — 4 

Bassia latifolia, Sapotaceue. 

ఈ వృక్షము దక్షిణ మధ్య భారత దేశపు అడవులలో పెరుగును. 

ఈ పళ్ళు తినుటకు పనికి వచ్చును, దీని విత్తనములనుండి నూనె OD 

దరు. ఆ నూనె చర్మవ్యాధుల ఉపశమనమునకు ఉవయోగించెదరు. నబ్బులు 

తయారుచేయుటకు కూడ ఉనయోగించెదరు. దీని ఎండు ఆకుల and 

దను నేతిలో కలిపి కాలిన గాయమునకు పట్టించెదరు. దీనివూల కషాయము 

దగ్గు మొదలగు శ్వాసకోశవ్యాధులకు వాడెదరు. ఈ వువ్వులతో సారా 

యిని తయారు చేసి గిరిజనులు వాడెదరు. దీనిని కామేష్టి యాగములో 
కూడ వారుతారు. 


Padar: 





103. పాదరి 


Stereospermum chelonoides, Bignoniaceae. 


ఈ చెట్టు దక్షిణ భారత దేశములోని అడవులలో పెరుగును. దీని 
చెక్క మందులలో wosgam వాడెదరు. దీనిని తేలుకుట్టిన చోట రాచిన 
విషము తగ్గించును. 


139 


104. పనస 


Artocarpus heterophyllus. 


మంచి రుచికరమైన వళ్ళకై ఈ చెట్టును తోటలలో వెంచెదరు. వండిన 
పనస తొనలు చాలా తియ్యగా వుండును. దీని విత్తనములు బూడిదలో 
వేయించిన తినుటకు రుచిగా నుండుటయేగాక బలవర్షకముగా నుండును. 
దీని వేరు విరేచనములు తగ్గించుటకు వాడెదరు. లేత ఆకులు లేత వేర్లు 
చర్మవ్యాధులను నివారించుటకు వనికి వచ్చును. 


Piaksha 





105. BE, - అడవి జువ్వి 


Ficus infectoria, Moraceae. 


ఈ జువ్విచెట్టు దాదాపు మట్టి వృక్షంలాగ వుంటుంది. దేవతలు మొదట 
భూమి మీద నివసించేవారు. స్వర్గానికి పోవడానికి ఒక యజ్ఞం నిర్విఘ్నంగా 
చేస తరువాత స్వర్గం పొందారు. భూమిమీద మొనవులు కూడా అలాచేస్తారే 
మోనని భయపడి ఒకయజ్ఞ పశువును నరికి దానిరక్తం మెదడు ప్రవాహంతో 
మనుషులరాకను అరికట్టడానికి (ప్రయత్నించారు. అందులో నుంచే Sy, 


మొలిచింది. దానికి యజ్ఞం అనే పేరుకూడ వుంది. యజ్ఞపశు రక్తంలోంచి 
వుట్టింది కావున దానికి ఆ పేరు వచ్చివుంటుంది. హోమానికి ముందు 
నఆకబడిన జంతు భాగాలను ఈ చెట్టు కొమ్మల మీద వుంచేవారు. దానివల్ల 
వాటికి కీటక బాధ తప్పుతుంది. మాంసాన్ని కుళ్ల చేసే సూక్ష్మజీవులు 
దరిచేరవు. 


గంధర్వులు, అప్సరసలు ఇలాంటి వెట్లమీదనుంచే మానవులకు ఉన్మాదం 
కలిగిస్తారట. అందువల్ల ఈ జువ్వి గూటాలు హోమాలలో వాడితే వారు 
తృప్తిచెంది మానవులకు కీడు ross. దేవతలకు హవిస్సు చేరడానికీ 
ఆటంకం వుండదట. 


విరిగిన ఎముకలు eS) Sard, కఫ వాత వైత్యములు తగ్గించడా 
నికి ఇది పనికి వస్తుంది. ఆయుధాల వల్ల గాయాలు తగిలితే దీని పాలు 
పండ్లరసములో కలిపి (త్రాగితే తొందరగా నయమవుతాయి. ఇది ఆంటీసె 
BE, ఆంటీబాక్టీరియాగా పనికి వస్తుంది, 


ఈ చెట్టు భారతదేశములో అన్ని అడవులలో పెరుగును. దీని బెర 
డును పంచవల్కలను తయారు చేయుటకుపయోగించెదరు. దీని బెరడు 
కషాయము వుక్కిలించిన నోటివుండ్లబాధ ఉపశమించును. 


106. ప్రియాలు - సారపప్పు 
Buchanania lanzan, Anacardiaceae. 


ఈ చెట్టు దక్షిణ మధ్య భారత దేశములో పెరుగును. దీని విత్తనము 
లోని పప్పును మిఠాయిలు తయారు చేయుటలో వాడెదరు. దీని విత్తనములు 
చూర్లమును మలాముగా తయారుచేసి చర్మవ్యాధుల నివారణకు ఉపయో 
గించెదరు. 


107. రక్త చందనము -- ఎట్ట చందనము 


Pterocarpus Santalinus. 


ఈ వృక్షము ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములోని, చిత్తూరు, కడవ, నెల్లూరు 
జిల్లాలోను, చెంగల్పట్టు జిల్లాలోను "పెరుగును. దీని బెరడు నుంచి గాయ 


141 


మున రక్తమువఠెనుండు (ద్రవము సస్రవించును. అందుకే దీనికి రక్తచందన 
మని వేరువచ్చియుండును. దీని చేవగలిగిన ఎట్టటికట్టిను “షామిషేనను” 
వాద్యము తయారుచేయుటకు జపాను దేశస్థులు వాడెదరు. మంచి చేవ 
గలిగిన Sag ఖరీదు టన్ను 50 వేల రూపాయలుండును. దీని aged 
చేవగలిగిన Seg PEAS పాలలో కలిపి సేవించిన మొలలవ్యాధి తగ్గును. 
దీని చూర్ణమును నీటిలో కలిపి కనురెప్పల మీద వుంచుకొనిన చలువచే 
యును. దీని కాయల కషాయమును రక్తవిరేచనములు కట్టుటకు వాడెదరు. 
దీని చెక్కనుండి మందులకు వనికివచ్చు నూనెను తీయుదురు. 


108. రసాల -- Bw 


Saccharum officinarum, Graminae. 


భారత దేశములో అన్ని (ప్రదేశములలో విరివిగా సాగు చేసెదరు. 
Bess రసము ఆకలిని కలిగించును. జీర్ణ శక్తిని పెంపొందించును. Des 
రసము కొద్దిగా అల్లములో కలిపి తీసికొనిన ఎక్కిళ్ళు తగ్గును. 


142 


Rohini 





Soymida febrifuga, Meliaceae. 

దక్షిణ భారత దేశపు అడవులలో ఈ వృక్షములు విరివిగా పెరుగును. 

దీని బెరడు MOS ఆమ్లము కల్లి యుండును. దీనిని విరేచనముల 

నరికట్టుటకు జ్వరముల నివారించుటకు వాడెదరు. దీని చెక్కయొక్క 

కషాయమును పంటినొప్పిని తగ్గించుటకు, కీళ్ళనొప్పులను, వాపులను తగ్గిం 
చుటకువయోగించెదరు. ఇది ఏడు కరక్కాయ జాతులలో నొకటి. 


110. సాల వృక్షము 


Shorea robusta, Dipterocarpaceae. 


హిమాలయ పర్వత (శ్రేణుల [క్రింది భాగము నందు, మధ్య భారత 
మునందు అడవులలో ఈ వృక్షము. పెరుగును. దీని కజ్జను గృహనిర్మా 
ణములకుపయోగించెదరు. దీని బెరడునుండి వెలువడు రసము నరముల 
ఉత్తేజమునకువయోగించెదరు. ఇది ఒకరకమయిన “Diyos. 


148 


111. 3539 - ఏడాకులపాల 
Alstonia scholaris, Apocynaceae. 


ఈ వృక్షము EH Mos అడవులలో. పెరుగును. దీని బెరడు 
రక్తవిరేచనము, అతిసారవ్యాధి, జ్వరము తగ్గించుటకు వాడెదరు. దీని 
బెరడునుండి వచ్చు పాలను వ్రణములకు, కీళ్ళ నొప్పులకు వాడెదరు. 


112. సరళ 


Pinus Longifolia, Pinaceae, 


ఈ వృక్షము హిమాలయ పర్వతములలోను ఉత్తర పశ్చిమ భాగము 
లందు పెరుగును. దీని మొదలును గాయపరచినపుడు స్రవించిన (ద్రవముతో 
టర్బెంటైన్‌ తయారు చేయుదురు. దీనిని చెవి గొంతు నొప్పి సంబంధ 
మైన వ్యాధులు నివారించుటకుపయోగించెదరు. దీనినే దేవదారు వృక్షము 
అంటారు. 


113. సరుజ 
Canarum strictum, Burseraceae. 


ఈ వృక్షము దక్షిణ భారత దేశమందరి సతత హరితారణ్యములలో 
పెరుగును. దీనిని లేత పండ్ల రసమును SQM వాడెదరు. దీని 
చర్మవ్యాధులకు విశేషముగా వాడెదరు. కీళ్ళనొప్పుల నివారించుటకు దీనిని 
నువ్వుల నూనెతో కలిపి వాడెదరు. 


144 


Shimshapa 





al 


114. శింశుపా = BEA 


Dalbergia latifolia, Leguminosae. 


ఈ వృక్షము దక్షిణభారత దేశములోని అడవులలో పెరుగును. దీని 
బెరడును గాయపరచి Doc ఎట్టటి ద్రవమును గాయములకు మాన్ను 
టకు వాడెదరు. దీని Sey నల్లగా అందముగా వుండి కుర్చీలు, బల్లలు 
మున్నగువాటిని తయారు చేయుటకు వాడెదరు. 


115. శిరీష -- దిరిసెన 
Acacia speciosa, Mimosae. 
ఈ వృక్షము దక్షిణమధ్య భారతదేశములందు వెరుగును. దీని బెరడు 
విత్తనములను రక్త విరేచనములు కట్టుటకు మొలల వ్యాధి నివారణకువయో 
గించెదరు. దీని పువ్వులు వృణములను వాపులను తగ్గించుటకు వాడెదరు. 
దీని యొక్క (వేళ్ళ బెరడును పళ్ళచిగుళ్ళను పటిష్టము చేయుటకు వాడెదరు. 


ఏ 148 


Sugandhi 





116. సుగంధి — సుగంధిపొల 
Hemidesmus indicus, Asclepiadeae. 
ఈ తీగ భారతదేశమంతటను పెరుగును. దీని (వేళ్ళను సరన పరిల్లా 
అని పిలిచెదరు. దీనిని చల్లని పానీయములలో వాడెదరు. దీనిని ఆకలి 
మందగించినవుడు, జ్వరములలో చర్మవ్యాధులలో కీళ్ళనొప్పులకు వాడెదరు. 


దీని (వేళ్ళ కషాయము వాడిన రక్తము శుద్దివరచి శరీరమునకు మంచి 
బలము నిచ్చును. 


146 


Syandana 





117. స్యందన - నెమ్మి 


Ougenia dalbergiodes, Leguminosae. 


ఈ చెట్టు దక్షిణ మధ్య భారత దేశములోని ఆకురాలు అరణ్యములలో 
పెరుగును. దీని బెరడును గాయపరచిన వచ్చు జిగురును రక్తవిరేచనములు, 
అతిసార వ్యాధుల వుపశమనమునకు వాడుదురు. దీని బెరడు యొక్క కషా 
యమును మూత్ర కోశ వ్యాధుల నివారణకు వాడెదరు. 


118. తాళ -- తాటి 

Borassus flabellifer, Palmae. 
ఇది దక్షిణ భారత దేశమంతటను పెరుగును. ఈ చెట్టుయొక్క 
అన్ని భాగములు ప్రజలకువయోగపడును. దీనిని పేదలపాలిటి కల్పవృక్షము 
అందురు. దీనితో కల్గును తాటి బెల్లమును తయారుచేయుదురు. సూర్యో 
దయాత్పూర్వము తీసిన Hor మంచి బలవర్షకము, మరియు విరేచనకారి. 
దీని వేర్ణయొక్క కషాయము కడుపు నొప్పికి, ఎక్కిళ్ళు తగ్గించుటకు వాడె 
దరు. దీని బెరడు కషాయముతో కొద్దిగా ఉప్ప వేసుకొని పుక్కిలించిన 
పంటి చిగుళ్ళను బలవరచును. వేసవి కాలమునందు వచ్చు దీని పళ్ళను 

ముంజలను విశేషముగా (ప్రజలు వాడెదరు, 


147 


119. తిలక 


Symplocos racemosa, Symplocaceae. 


దీని బెరడును రక్తవిరేచనములను, అతిసారవ్యాధిని తగ్గించుటకు ఉప 
యోగించెదరు. దీని బెరడు యొక్క కషాయమును పుక్కిలించిన నోటి 
చిగుళ్ళవ్యాధులు మున్నగునవి తగ్గును. 


120. తిందుక - తునికి 


Diospyros melanoxylon. Ebenaceac. 


ఇది TS దేశమున అన్ని అడవులలో పెరుగును. దీని ఆకులను 
దీడీలను తయారుచేయుటకు వాడెదరు. ఈ ఆకులనుండి కొన్ని కోట్ల 
రూపాయల ఆదాయము అటవీశాఖకు వచ్చుచున్నది. దీని బెరడు యొక్క 
జిగురు కురుపులు వ్రణముల పై వూసెదరు. దీని బెరడును మిరియాలతో 
కలిపి సేవించిన జిగట విరేచనములు అతి సారము తగ్గుటయేగాక ఇది 
మంచి బలవరకముగ గూడ పనిచేయును. 


148 


Uddalaka 





121. ఉద్దాలక -- బంక 368 


Cordia myxa, Boraginaceae. 

Be చెట్టు భారత దేశమంతటా పెరుగును. ఈ చెట్టు కాయలు 

బంకగా నుండి దగ్గ నిచారణకు రొమ్మువ్యాధుల నివారణకు వుపయోగపడును. 
122. వంశ — పెద్దవెదురు 


Bambusa arundinacea, Graminae. 


BRD పెద్ది చెదురు, బొంగు వెదురు లేక ఆడవెదురు అని అందురు. 
శత MBS? ఊరగాయ వెట్టదరు. దీనిని తినిన మంచి ఆకలి పుట్టును. 
మంచి జీర్షకారికూడా. లేత చిగుళ్ళ రసమును వ్రణములు మానుపుట 
కును పురుగులను వెలికి తీయుటకును వాడెదరు. దీని ఆకుల రసమును 
సువాసన నిచ్చు పదార్హములతో కలిపి వాడిన రక్తవాంతులు తగ్గును. 


149 


123. వేతస - Sx 


Calamus rotang. 


నీటి దేవత తన సారాంశం చెప్పమని అడుగగా (ప్రజాపతి “Deyo” 
అంటాడు. నీటిలో BA వేముకు ఆ SS స్టిరపడి “వేతసొగా మారి 
పోయింది. పేము అంటే మన ఇళ్లలో వాడే కుర్చీలు తయారు చేసే 
ఒక రకమయిన జమ్ము. ఈ పేముతో అన్ని రకాల పరికరాలు తయారు 
చేస్తారు. దీని కొమ్మలు, దీనితో తయారు చేసిన చాపలు మహోగ్ని చయనం, 
అశ {Sado లాంటి క్రతువులలో వాడుతారు. అంతే కాకుండా ఇది హోమాన్ని 
హవిస్సును పవిత్రం చేస్తుంది. మూత్రనాళ వ్యాధులకు, SAE MAS, ఇతర 
చర్మవ్యాధులకు, జ్వరాలకు, వాంతులకు ఇది మందుగా పనికి వస్తుంది. 
విషాన్ని హరిస్తుంది. విష పురుగులను తొలగిస్తుంది. 


ఉష్ణ ప్రదేశవుటడవులలో ఎక్కువ వర్తపాతమున్న చోట్లు పెరుగును. 
పండినకాయల గుజ్జు కషాయము గా పనిచేయును. 


124. వికంకట 


Flucortia montana, Bixaceae. 


(ప్రజాపతి TO యజ్ఞం చేసిన చోట ఈ వికంకట మొలిచింది. ఈ 
చెట్టునుంచే సర్వ జీవరాసులు ఉత్పత్తి అయ్యాయని వాడుక. కానీ శత 
పథ బ్రాహ్మణంలో--సృష్టి అంతా పూర్తయ్యాక ప్రజాపతి యజ్ఞం చేశాడని 
అందులో మొదటి హోమం వేసిన చోటునుంచే ఈ చెట్టు వుదృవమొంది 
నదని చెపుతోంది. ఇది ఏడు సమిధలలో ఒకటి. మంచి తేజస్సును ఇస్తుంది. 
దీని. తీయని ఫలాలు అన్ని రోగాలను పోగొడతాయి. యజ్ఞ యాగాదులలో 
దీని ఉపయోగం అనల్పం. 


ఈ చెట్టు ఉత్తర కన్నడ కొంకణము ప్రాంతములో పెరుగును. దీనికా 
యలు తినుటకు పనికివచ్చును. దీని పండిన పళ్ళతో గుజ్జుతయారుచేసెదరు. 
ఇది మంచి జీర్ల కారియై ఆకలిని _కల్గించును. పసికెరలవ్యాధి నివారణకు 
కూడ వనికివచ్చును. 


150 














నా) 
ఈతి, 


ye 7 x 

















ర్న 





